జీవిత సత్యాలు 


రచన & ప్రచురణ : 


తటవర్తి వీర రాఘవరావు 


మొదటి ముద్రణ అక్టోబరు, 2008 
ప్రతులు 2000 
రెండవ ముద్రణ జనవరి, 2010 
ప్రతులు 3000 
వెల రూ. 60/-లు 
డిజైనింగ్‌ & ప్రింటింగ్‌ చైతన్య గ్రాఫిక్స్‌, 
తటవర్తి వారి వీధి, ఆంధ్రాబ్యాంక్‌ ప్రక్కన, 
భీమవరం - 534 201. 
ఫోన్‌ : 08816 3011 
సెల్‌ : 9848393179, 9849393179 
చ వా4 అడం. 


కాపీలకు : 


తటవర్తి ఏర రాఘవరావు, 
తటవర్తివారి వీధి, భీమవరం - 534 201. ప;గో,జిల్లా. 


ఫోన్‌: 08816 - 234353, సెల్‌ : 94901 71853 
email : balajipyramid.bvm@gmail.com 


వానా యానా. 


పెరమిడ్‌ స్పిరిచ్చువల్‌ సాసైటేస్‌ 
మూవ్‌మెంబే - ఇందెయా 


2 


శీ 


f 
శ 


న 
#4 


| 
| 
| 


| 


50 


23. మానవుడు స్వేచ్చా జీవా? 53 
24. “కలిసి జీవించాలి!” 57 
25. “ప్రకృతి నిర్ణయాన్ని గౌరవించాలి!” 63 
26. “దేవుళ్ళు మనకోసమే వున్నారా? 65 
27. కోరదమా? యాచించడమా? 67 
28. “ఆరాధన - అనుగ్రహము!" 70 
29. భగవంతునికి ఆగ్రహ అనుగ్రహాలు వుంటాయా? 72 
30. "లోకా సమస్తా సుఖినోభవన్తు" 75 
31. “ఆస్థికుడు - నాస్థికుడు!” నా 
32. “సర్వాంతర్యామి!” 79 
33. “ఆత్మచింతన చెయ్యాలి!" 81 
34. “ఎవరు, ఎవరిని పూజిస్తున్నారు!" 83 
35. “ఆలోచించండి!” 85 
36. “జ్ఞాని విశిష్టత!” 86 
అనుబంధం 
1) బ్రహ్మర్షి పత్రీజీ - సందేశాలు 87 
౩) పిరమిడ్‌ అద్భుత శక్తి 133 


“అన్నీ అనుభవించేది మనస్సే!” 


సమాజంలో గమనిస్తే అందరూ కష్టాల్లో బాధల్లో వున్నవారే. 
దీనికి ముఖ్యకారణం అంతా కర్మలు చేసి వచ్చినవారే. అందుచేత కష్టాలు 
లేకుండా ఎవరూ వుండరు. అంతేకాదు అంతా కష్టాలు పోవాలని ప్రార్థిస్తూ 
వుంటారు కూడా. కానీ ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా కష్టాలు 
పోవట్లేదని సమాజాన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. దీనికి ముఖ్య 
కారణం చేసిన కర్మ అనుభవించకుండా ఎవరి కష్టం తీరదు. ఎటువంటి 
వారైనా కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే. ఇది నృష్టి ధర్మం. 

ఎవరికైనా కష్టాలు అనుభవించడం బాధాకరమే. కారణం 
బాధను భరించలేరు కాబట్టి. మరి కష్టాలు అధిగమించాలంటే మార్గ 
ముందా? వుంది. కష్టాల్సి తట్టుకునే శక్తి సంపాదించుకోవాలి. ఎందుచేత 
నంటే పాపకర్మల వల్ల మనకు కష్టం లేకుండా చెయ్యడం ఎవరికీ సాధ్యం 
కాదు. కాని కష్టాన్ని తట్టుకునే శక్తి మాత్రం మనం సంపాదించుకోవచ్చు. 
ఎప్పడయితే కష్టాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుందో, ఎన్ని కష్టాలు 
వచ్చినా లెక్కచెయ్యం. కష్టాన్ని తేలికగా అధిగమిన్తాం. అది ఎలాగో చూద్దాం. 

సాధారణంగా ఎవరి దేహానికి గాయమైనా, శరీరంలో ఏ 
భాగంలో నొప్పివచ్చినా, ఆ బాధ దేహానిదనుకుంటాం. కానీ బాధ దేహానిది 
కాదు, మనస్సుది అన్న సంగతి చాలా మందికి తెలియదు. 

చిన్న ఉదాహరణ చూద్దాం. విపరీతమైన కడుపునొప్పితో బాధ 
పడేవాడిని, సహజంగా బంధువులు కానీ, స్టేహితులు కానీ పరామర్శించ 
టానికి వస్తారు. అప్పటి దాకా నొప్పి, నొప్టి అని బాధ పడేవాడు, నొప్పికి 


ఉండాలి కదా? అంటే మనస్సు వేరే విషయాల మీదకు మళ్జినపుడు నొప్పి 
లేదు? మనస్సు దృష్టి నొప్పి మీద ఉంటేనే నొప్పి అంటున్నాడు. అంటే నొప్పి 
మనస్సుదే కాని దేహానిది కాదు అని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. 

అంతేకాదు ఎవరైనా చిన్న పిల్లవాడికి అన్నం తినిపించేటప్పుడు 
వాడికి నచ్చకపోతే నాకు వద్దు, అని మారాం చేస్తాడు. అప్పుడు తల్లి 
చందమామను చూపించి, పిల్లినో, కాకినో చూపించి , లేకపోతే ఏదైనా 
చిన్న కధ చెప్పి, ఆ పిల్లవాడి మనస్సు వాటి మీదకు మళ్ళిస్తుంది. అప్పుడు 

5 


వాడు తినేస్తూంటాడు. కాని కధ అయిపోగానే ఆ పిల్లవాడి మనస్సు ఆహారం 
మీదకు మళ్ళుతుంది. వెంటనే వద్దని మారాం చేస్తాడు. అంటే ఇక్కడ 
కూడా తినేది మనస్సే కానీ నోరు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. 

అలాగే జీవితంలో అనేక సందర్భాలలో మనం ఈ విషయం 
గమనించవచ్చు. ఏదైనా మంచి ఉవన్మానం మీద మనస్సు లగ్గమైనవుడు 
ఆసక్తికరమైన విషయం వింటున్నప్పుడు, గంటల గంటల సమయం ఇట్టే 
గడిచిపోతుంది. అప్పుడు ఆకలి గురించి కాని, దాహం గురించి కానీ, 
ఫాను వుందా? లేదా? ఉక్కపోస్తుందా? అన్నది కూడా తెలియదు. కానీ 
మనస్సు మళ్చితే మరల అన్నీ కావాలనిపిస్తుంది. అలాగే కామపూరితమైన 
కోరికలు కూడా మనస్సువే కానీ, శరీరానివి కావని గమనిస్తే మనకు 
అర్థం అవుతుంది. 

దీనిని బట్టి కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, సంతోషమైనా 
అనుభవించేది మనస్సే కానీ శరీరం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. 
అంటే ఇంద్రియాల ద్వారా అన్నీ అనుభవించేది మనస్సే అని మనం 
తెలునుకోవచ్చు. మనస్సు ఎప్పుడూ నుఖాన్నే కోరుకుంటుంది. కష్టాన్ని 
భరించలేదు. అందుకే మనం చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేం 
విలవిలలాడతాం. 

మరి ఈ స్థితి నుంచి మనం బయటపడాలంటే ఒక్కటే మార్గం. 
మనస్సు యొక్క ప్రాముణ్యం తగ్గించాలి. అంటే మనస్సు యొక్క శక్తి 
తగ్గించాలి. ప్రస్తుతం మనశరీరం మనస్సు ఆధీనంలో వుంది. అంటే మనస్సు 
ఎలా చెపితే అలా పని చేస్తుంది. మనస్సు ఆధీనంలో దేహం వున్నంత 
సేపు మనసుకు కలిగిన బాధ దేహం ద్వారా వ్యక్తం చేస్తాం. అందుచేత 
మనస్సు ఆధీనంలో వున్న దేహాన్ని ఇంద్రియాలను మనస్సు ఆధీనంలో నుండి 
తప్పించి ఆత్మ ఆధీనంలో వుంచాలి. అప్పుడు మనస్సు ఆధీనంలో ఉన్న 
దేహం, ఇంద్రియాలు ఆత్మ ఆధీనంలోకివస్తాయి. ఎప్పుడయితే ఆత్మ 
ఆధీనంలో దేహం వుంటుందో ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా బాధ అని 
అనం. కారణం దేహానికి బాధ వుండదు, అలాగే ఆత్మ అంటే భగవంతుడు 
కనుక, భగవంతునికీ దుఃఖం వుండదు. అలాంటి స్థితిలో ఏ కష్టం వచ్చినా 
బాధపడం. 
గమనిస్తే బాధ అనుభవించేది మనస్సే రుచి కోరేది మనస్సు 
శారీరక వాంఛ మనస్సుది, చూసేది మనస్సు, వినేది మనస్సు, అన్నీ కోరేది 
మనస్సు కష్టమైనా. సుఖమైనా అన్నీ మనస్సవే_కాని దేహానివి కాదు. 
అందుచేత “ అన్నీ అనుభవించేది మనస్సే" అని తెలుసుకోవాలి. 

6 


దేహాన్ని మనస్సు ఆధీనంలో వుంచితే అంతా దుఃఖమే, కానీ 
ఆత్మ ఆధీనంలో వుంచితే అంతా ఆనందమే. దేహాన్ని ఆత్మ ఆధీనంలో 
ఉంచాలంటే ఒక్కటే మార్గం అదే “ఆనాపానసతి ధ్యానం” చెయ్యడం. ఈ 
ధ్యాన సాధన విశేషంగా చేస్తే మనన్సు ప్రాముఖ్యం వూర్తిగా 
తగ్గించుకోగలుగుతాం. మనస్సును కాలిపోయిన త్రాడులా తయారు 
చేసుకుంటాం. కాలిపోయిన తాడు చూడటానికి తాడులా వుంటుంది 
కానీ ఏ మాత్రం పనిచేయదు. మనస్సు వుంటుంది. కానీ ప్రాముఖ్యత 
వుండదు. 

భోగుల దేహం మనన్సు అధీనంలో వుంటుంది. అందుచేత 
శరీరానికి బాధ కలిగితే దుఃఖిస్తాడు. కానీ యోగుల దేహం ఆత్మ ఆధీనంలో 
వుంటుంది. అందుచేత శరీరానికి బాధ కలిగినా దుఃఖించడు. దేహ 
బాధలు భోగికి, యోగికి ఒక్కటే. కానీ భోగి దుఃఖిస్తాడు. యోగి దుః 
ఇఖించడు. ఇదే తేడా. 

యోగి అయిన రమణమహర్షి చేతికి కాన్సరు పుండు అయినా 
ఎప్పడూ నవ్వుతూ వుండేవారు. జీసస్‌కు చేతిలో మేకులు దిగవేసినా 
వారిని క్షమించమని ప్రార్థించాడే కానీ బాధపడలేదు. శ్రీరామచంద్రుడు 
దర హారాను నా. 


తీప్తీ ఎవరిది? 


సహజంగా లోకంలో ప్రతీవారు ఇతరులను విమర్శిస్తూంటారు. 
అక్కడకు తామేదో మంచివారైనట్టు. ఇతరులే చెడ్డవారన్నట్టు. తమలో 
చెడే లేనట్టు ప్రవర్తిస్తూంటారు. 

ముఖ్యంగా మనలో చెడు వుంటేనే ఇతరులలో చెడు 
కనబడుతుంది. అందుచేత విమర్శించేవారు తమలోనే చెడు వుందని 
గ్రహించాలి. తమలో చెడు లేకపోతే ఎవరిలోనూ చెడు కనిపించదు. 

అలా ఇతరుల చెడు చూసే బదులు, తమలో చూనుకుంటే 
తమలో ఎన్ని చెడు గుణాలు ఉన్నాయో, తమను సరిచేసుకోవలసింది 
ఎంత వుందో స్పష్టంగా తెలుస్తుంది. మరి తమను సరిచేసుకోవడానికి 
ప్రయత్నించకుండా, ఎంతసేపూ ఇతరులను విమర్శిన్తూ కూర్చుంటే 
ప్రయోజనమేమిటి? అలా చేస్తే తాను మంచి వాడైపోతాడా? 

తమలోనే ఎన్నో దోషాలు వుంటే, ఇతరులను విమర్శించే హక్కు 
తనకెక్కడిది? ఒకసారి కొందరు, ఒక వేశ్చను తప్ప చేసిందని రాళ్ళతో 
కొట్టి శిక్షిస్తుండగా “జీసస్‌” ఇలా అన్నారు. మీలో ఏ తప్ప చేయనివారు 
ఎవరైనా వుంటే, వారు ఆమెను శిక్షించవచ్చ అన్నారు. అప్పడు అందరూ 
రాళ్ళు క్రింద పడేశారు. అంటే అందరూ తవ్పలు చేస్తున్నట్టే కదా? 
అందరిలోనూ దోషాలు వున్నట్టే కదా? 


అందుచేత తప్పలు ఎంచడం గొప్టకాదు! తప్పలు సరి చేసు 
కోవడమే గొప్ప! ప్రతీ ఒక్కరూ తమలోని చెడును సరిచేసుకోవాలి. తమను 
మార్చుకోవాలి! తమ మీద దృష్టి వుంచాలి. 

గుర్తుంచుకోండి “తప్పలు ఎంచడమే తప్ప, విమర్శించడమే 
తప్ప”. విమర్శించడం సృష్టి ధర్మానికి విరుద్ధం. ప్రకృతి ధర్మానికి విరుద్ధం. 

శీ కృష్ణ భగవానుడు గీతలో ఏమన్నారంటే 


8 


ప్రతీ ఒక్కరు “సత్వ, రజ, తమో” గుణాలలో ఏదో ఒక గుణంతో, 
ప్రవర్తిస్తారు. అంటే ఏ గుణం వున్న వారు అలా ప్రవర్తిస్తారు. అంటే 
తమోగుణం వున్నవారు కుంభకర్ణునిలా, రజోగుణం వున్నవారు 
రావణానురినిలా, సత్వ గుణం వున్నవారు విభీషణుడిలా ప్రవర్తిస్తుంటారని 
ఆయన సందేశం. 

అందుచేత కొంతమంది ఏమీ చేయకుండా బధ్ధకస్తుడిలా 
వుండటం నహజమే. కొంతమంది హత్యలు చేయడమూ నహజమే. 
కొంతమంది సేవలు చేయడమూ సహజమే. అందుచేత తమోగుణంలో 
వున్నవారు, రజోగుణంలో వున్నవారిగా ప్రవర్తించరు. రజోగుణంలో 
వున్నవారు సాత్వికగుణంలో వున్నవారిలాగా ప్రవర్తించరు. సాత్వికగుణంలో 
వున్నవారు నిర్లుణుడైన శ్రీరామచంద్రునిలా ప్రవర్తించలేరు. అందుచేత 
ఎవరి గుణాన్ని బట్టి వారు ప్రవర్తిస్తుంటారు. అందుచేత ఎవరినీ 
విమర్శించకూడదు. 

“తప్ప ఎవరిదీ అంటే తప్ప అన్న వారిదే తవ్వ” 

అందుకే పత్రీజీ ముఖ్యంగా ఈ రెండూ చెపుతూ వుంటారు. “నో 
కామెంట్‌, నో జడ్జిమెంట్‌ అంటే “ఎవరినీ విమర్శించవద్దు, ఎవరి 
గురించి నిర్ణయాలు చెయ్యవద్దు". అందుచేత అందరినీ విమర్శిస్తూ 
నమయాన్ని వ్యర్థం చేయకుండా ధ్యానం చేన్తూ మనల్ని మనం 
నరిచేనుకుందాం! మనలోని దోషాల్ని తొలగించుకుందాం! మంచి 


“ఎవరిని వారీ ఉద్ధరించురోనాలి!' 


“ఉద్ధరేదాక్మ నాత్మానం” - అని భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు 
చెప్పారు. అంటే “ఎవరిని వారే వాలి” అంటే ఒకరిని 
ఒకరు ఉద్ధరించరు. అంటే మనల్ని ఒక దేవుడు కానీ, గురువు కానీ 


కారణం మన జీవితంలో జరిగే నంఘటనలకు మనమే 
బాధ్యులం అంటీ . మన దుఃఖాలకు, కష్టాలకు, సమస్యలకు మనమే 
కారణం. అలాగే మన నుఖాలకు, భోగాలకు, ఆనందానికి మనమే 
కారణమని తెలుసుకోవాలి. 

గతంలో మనం చేసిన పాపాలే దుఃఖాలవుతున్నాయి. మనం 
చేసిన పుణ్మాలే భోగాలవుతున్నాయని తెలుసుకోవాలి. 

మన పాపాల ద్వారా వచ్చిన మన కష్టాలు, రోగాలు పోవాలంటే 
మన స్వయం ధ్యాన సాధన ద్వారానే పోగొట్టుకోవాలి. “మనం ఇప్పడు 
బాధపడుతున్నాము అంటే గతంలో ఎవరినో బాధించామని అర్థం" 
ఇప్పడు “మోసపోయామంటే గతంలో ఎవరినో మోసం చేశామని 
అర్థం”. ఇప్పుడు “నష్టపోయామంటే గతంలో ఎవరినో నష్టపెట్టామని, 
ఏక్సిడెంట్‌లో మన చెయ్యి పోయిందంటే గతంలో ఎవరి చెయ్యో 
నరికామని” తెలుసుకోవాలి. అలా “మనం గతంలో చేసిందే ఇప్పుడు 
మనం అనుభవిస్తున్నాం”. 

అలాగే భవివ్యత్‌లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం 
ఇప్పుడు పాపాలు చేయకూడదు. మనం సంతోషంగా ఉండాలంటే 
ఎవరినీ దుఃఖ పెట్టకూడదు. భవివ్యత్తులో మనకు కష్టం 
కలగకూడదనుకుంటే మనం ఇప్పడు ఎవరినీ కష్టపెట్టకూడదు. ఎవరి 
వల్లా మనకు అవకారం జరగకూడదనుకుంటే మనం ఎవరికీ 
అవకారం చేయకూడదు. గతంలో చేనుకున్నది ఇవ్వడం 
అనుభవిస్తున్నప్పుడు భవిష్యత్‌లో ఏది కోరుకుంటామో అదే ఇప్పడు 
చెయ్యాలి అలాగే ఏది వద్దనుకుంటామో అది చెయ్యకూడదు. 

10 


మన కష్టాలు తీరాలంటే మన పాపాలను మన ధ్యాన సాధన 
ద్వారా మనమే పోగొట్టుకోవాలి. మన సుఖాలను మన ధర్మాచరణ 
ద్వారా మనమే పొందాలి. 

అంతేకాని “ఏ భగవంతుడో వచ్చి మనలను రక్షిస్తాడు” అని 
అనుకోవడం పొరపాటు! మన మంచి చెడులు మనమే 
చూసుకోవాలి. ఎవరి జీవితంలో భగవంతుడు తల దూర్చడు. ఆయన 
సాక్షీభూతుడు. 

వూజలు, ప్రార్థనలు, నమాజులు చేన్తూ ఎంతసేవూ ఆ 
భగవంతుడే వచ్చి మన కష్టాలు తీరుస్తాడని ఎదురుచూడకూడదు. 
మన జీవితం ఆనందమయం కావాలంటే! మన ప్రయత్నం తప్పనిసరి. 
అలా “మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి”. 


ప్రార్థించేవాడు భంగపడతాడు 


సాధన చేసేవాడు ఆనందం పొందుతాడు 


“నీకు ఇవ్వబడింది విధి మనేది కాదు!” 


చాలామందిని చూస్తూ ఉంటాం. వారికి ఐశ్వర్యం, పదవులు, 
చదువు, తెలివి తేటలు, పాండిత్యం, మాట్లాడే నైపుణ్యం లాంటివి వుంటాయి. 
కొంతమంది వివిధ రంగాల్లో అంటే ఆటలు, పాటలు, కవితలు, కంప్యూటర్‌, 
సైన్స్‌ మొగు వాటిలో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. వారు అదంతా 
తమ గొష్టతనమనుకుంటారు. తమ కష్టార్థితమనుకుంటారు. అలా వారు 
వారికున్నది చూసి గర్విస్తారు. అందరికన్నా తామే అధికులమని భావిస్తారు. 
వారు ఏ స్థితికి ఎదిగినా, తృప్తి చెందక ఇంకా ఇంకా అధికులు కావాలని 
స్వార్థంతో చేయకూడని పనులు చేస్తారు. 

కానీ సృష్టిలో మనకి ఏది ఇవ్వబడినా అది మన కోసం కాదు. 
అది లోకం కోసం, లోక కళ్ళాణం కోసం మాత్రమే. లోకానికి ఒక్కొక్కరి 
ద్వారా ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది. ఒక్కడే అన్నీ చెయ్యలేడు కాబట్టి వారి 
స్థితిని బట్టి ఒక్కొక్కటి ఇవ్వబడుతుంది.అందుచేత మనకి ఏది ఇవ్వబడినా 
దానిని ఇతరులకు, లోకానికి ఉపయోగించాలి. 

కలలో కనిపించినవి నిజమనుకుంటే ఎంత అవివేకమో. ఇవి 
కూడా అంతే. ఇవి కూడా భ్రాంతే. ఎప్పడో ఒకప్పడు మాయమయ్యేవే. 


పోయారు, రాజ్యాలు పోయాయి. వదవులు పోయాయి. అందాలు 
పోయాయి, యవ్వనం పోయింది, కండలు పోయాయి. పేరు ప్రఖ్యాతులు 
పోయాయి. ఆరోగ్యం పోయింది, అసలు జీవితమే ఉండటం లేదు. మరి 
మన ముందు వారి విషయంలో ఇవన్నీ చూస్తూ కూడా వాటన్నిటి మీద 
మమకారం వదులుకోలేక మళ్ళీ అవే కావాలని కోరుకుంటున్నాం. 
వచ్చినవన్నీ నావే అని కూడబెడుతున్నాం. 

ఈ సకల చరాచర జగత్తు అంతా, ఆ పరమాత్మదే. అందులో 
స్వల్పాతి స్వల్బమే మనకు ఇవ్వబడింది. మరణించిన తరువాతే కాకుండా, 
ఉండగానే మన నుండి తీనుకోబడుతున్నాయి అందుచేత మనకు 

12 


ఇవ్వబడింది. అంటే డబ్బు కాని, నమయం కాని, తెలివి కానీ, శక్తి కానీ 
మనది కాదు అని తెలుసుకోవాలి! కొంత లోకానికి పంచాలి. ప్రత్యేకించి 


ఉవయోగించకపోయినా! దుర్వినియోగమయినా! ఈ జన్మలోనే 
తీసుకోబడుతుంది. అలా డబ్బు వున్న వాళ్ళు బికారులుగా మారటం 
చూస్తున్నాం. పదవులు కోల్పోయిన వారిని కూడా చూస్తున్నాం. ఎంత 
నైపుణ్యం వున్నా దుర్దరమైన జీవితం గడిపే వాళ్ళని కూడా చూస్తున్నాం. 
అందుచేత మనదగ్గర ఏది వున్నా దాన్ని సద్వినియోగం చెయ్యటానికి 
ప్రయత్నించాలి. అసలు మనదే మనది కానపుడు ఇతరులది మనదెలా 
అవుతుంది? అందుచేత ఇతరులది ఆశించకూడదు. ఇతరులను 
మోనగించకూడదు. 


అలాంటి స్థితి రావాలంటే ధ్యానం చెయ్యాలి. 


కష్టాలు ఎదుర్కోవాలంటే కష్టాల వల్ల వచ్చే ఫలితం మీద 
ధ్యాస వుంచాలి. చెట్టు మీద పండు అందాలి అంటే 


చెట్టు ఎక్కడానికి కష్టపడాలి. 
SEN 


— 

నీదన్నది ఈ లోకంలో ఏదీ లేదని మరువకు. అంతా ఆ 

పరమేశ్వరునిదే. నీదనుకున్నదంతా వదిలి వేయవలసిందే. 
అడ అనకు 


oe 


ఎందుకు ఇవ్వాలి? 


మనం ఎన్నో కావాలని కోరుకుంటాం. కోరుకోవడానికి కోరు 

కుంటున్నాం కానీ కోరుకున్నవన్నీ ఎందుకు పొందలేకపోకున్నాం? కారణం 

సృష్టి సిద్ధాంతం అంటే భగవంతుని సిద్ధాంతం మనం అర్థం చేసుకోక 

పోవడమే! ఆయన సిద్ధాంతం ప్రకారం మనం సృష్టి నుండి ఏవి 

కోరుకుంటామో అవి ఇవ్వాలి. అలా ఇస్తేనే సృష్టి నుండి వచ్చేది. అందుచేత 

ఎందుకు ఇవ్వాలి? ఎందుకు మంచి చెయ్యాలి? అన్న వివరాలు చూద్దాం. 

(1) ఎందుకు మంచి చెయ్యాలి? - మన మంచి కోసమే. 

(2) ఎందుకు ప్రేమించాలి? - మనం ప్రేమించబడటానికి. 

(3) ఎందుకు దయ చూపించాలి? - మనం దయ పొందటానికి. 

(4) ఎందుకు కరుణ చూపించాలి? - మనం కరుణ పొందటానికి. 

(5) ఎందుకు క్షమించాలి?- మనం క్షమింపబడటానికి. 

(6) ఎందుకు కనికరించాలి? - మనం కనికరింపబడటానికి. 

(7) ఎందుకు జాలి చూపించాలి? - మనం జాలి పొందటానికి. 

(8) ఎందుకు గౌరవించాలి? - మనం గౌరవింపబడటానికి. 

(9) ఎందుకు శాంతిని పంచాలి? - మనం శాంతిని పొందటానికి. 

(10) ఎందుకు ఆనందం పంచాలి? - మనం ఆనందం పొందటానికి. 

(11) ఎందుకు ధర్మం చెయ్యాలి? - మనం లాభం పొందటానికి. 

(12) ఎందుకు పుణ్యం చెయ్యాలి? - మనం భోగం పొందటానికి. 

(13) ఎందుకు చెడు చేయకూడదు? - మనకు చెడు జరుగకుండా 
వుండటానికి. 

(14) ఎందుకు హింసించకూడదు? - మనం హింసింపబడకుండా 
వుండటానికి. 

(15) ఎందుకు కష్టపెట్టకూడదు? - మనం కష్టాలు పాలు కాకుండా 
వుండటానికి. 

(16) ఎందుకు నష్టపెట్టకూడదు? - మనం నష్టపోకుండా వుండటానికి? 

(17) ఎందుకు మోనగించకూడదు? - మనం మోనపోకుండా 


వుండటానికి. 
14 


(18) ఎందుకు విమర్శించకూడదు? - మనం విమర్శింపబడకుండా 
వుండటానికి. 

(19) ఎందుకు దూషించకూడదు? - మనం దూషింపబడకుండా 
వుండటానికి. 

(20 ఎందుకు అవమానించకూడదు? - మనం 
అవమానింపబడకుండా వుండటానికి. 

(21) ఎందుకు ద్వేషించకూడదు? - మనం ద్వేషింవబడకుండా 
వుండటానికి. 

(22) ఎందుకు జ్ఞానం వంచాలి? - మనం జ్ఞానవంతులు కావటానికి. 

(23) ఎందుకు ధ్యానం చెయ్యాలి? - మనం ముక్తిని పొందటానికి. 


అందుచేత సృష్టి సిద్ధాంతం అంటే భగవంతుని సిద్ధాంతం ప్రకారం 
ఏది వద్దనుకుంటామో అది ఇవ్వకూడదు. ఏది కావాలనుకుంటామో 
అది ఇవ్వాలి. అంతే కాని పూజల వల్ల, ప్రార్థనల వల్ల, నమాజుల నల్ల, 
భజనల వల్ల ఏ ప్రయోజనం లేదు. 


కోరిక అన్ని బాధలకూ మూలం. 


ఆడా అపకల- 


లోకం, లోకంగా నిజం కాదు. లోకం బ్రహ్మంగా నిజం. 
గొలుసు, గొలుసుగా నిజం కాదు. గొలుసు బంగారంగా నిజం, 


“స్వార్ధం - నిస్వార్థం!” 


తమ గురించి, తమ వారి గురించి ఆలోచించడం స్వార్థం. 
ఇతరుల గురించి ఆలోచించడం నిస్వార్థం. తన బాగు చూసుకోవడం, 
తన గురించి పాటుపడడం స్వార్థం, కాని ఇతరుల బాగు చూడటం, 
ఇతరుల గురించి పాటుపడటం నిస్వార్థం. 

సహజంగా లోకంలో తమ గురించి ఆలోచించేవారు ఎక్కువ 
వుంటారు. ఇతరుల గురించి ఆలోచించేవారు తక్కువ. తమ గురించి 
ఆలోచించే వారు తాము, తమ కుటుంబం బాగా వుండాలని, సుఖంగా 
వుండాలని, అందరికంటే ఉన్నతంగా, గొప్పగా, బ్రతకాలని అనుకుంటారు. 
అందుచేత తమకోసం, తమ ఆనందం కోసం, తమ ఉన్నతి కోసం ఎంతో 
కష్టవడతారు, పాటు పడుతూవుంటారు. అంతేకాదు, తమ కోసం 
ఇతరులను మోసగిస్తారు. అధర్మంగా ప్రవర్తిస్తారు. పాపాలు కూడా చేస్తారు. 
చివరకు జీవితాన్ని దుఖమయం చేసుకుంటారు. 

కాని ఇతరుల కోసం ఆలోచించేవారు, ఇతరులను, మోసగించరు, 
అధర్మంగా ప్రవర్తించరు, పాపాలు చెయ్యరు, ఆనందంగా జీవిస్తారు. 

ఇంకా గమనిస్తే తమ కోసం ఆలోచించేవారు ఎప్పడూ తమ 
భవిష్యత్తు గురించి భయపడుతూ వుంటారు. తమ భవిష్యత్తు ఎలా 
వుంటుంది? జీవించినంతకాలం లోటు లేకుండా వుంటుందా? 
ఎవరిమీదా ఆధారవడకుండా వెళ్ళెిపోగలనా? లేదా? అని 
భయపడుతూంటారు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఇంకా 
సందేహిస్తూనే వుంటారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూంటారు. 

కాని ఇతరుల గురించి ఆలోచించేవారు, ఎప్పడూ తమ 
భవిష్యత్తు గురించి భయపడరు, అసలు ఆలోచించనే ఆలోచించరు. 
వారికి ఏ రకమైన ఆందోళన వుండదు. 

గమనిస్తే తమ గురించి ఆలోచించేవారు తమ గురించి తాము 
జాగ్రత్త పడాలి. తమ గురించి తామే చూసుకోవాలి. కాని ఇతరుల 
గురించి ఆలోచించే వారు తమ గురించి జాగ్రత్త పడవలసిన పనిలేదు. 


16 


వారి గురించి ఇతరులు జాగ్రత్త పడతారు. కారణం తాము ఇతరులను 
చూస్తే ఇతరుల తమను చూస్తారు కనుక. 

తమ గురించి ఆలోచించేవారు తమ దగ్గర తమకు 
కావలసినవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా అవి 
ఎంతకాలం వుంటాయో గ్యారంటీ లేదు. కోల్పోవచ్చు కూడా. కాని ఇతరుల 
గురించి ఆలోచించేవారు తమకు కావలసినవన్నీ ఇతరుల దగ్గర జాగ్రత్త 
పెట్టినట్టే ఇతరుల దర్గర వున్తవన్నీ వారివే. 

అందుకే స్వార్థపరులైన భోగులు తమను తాము చూసుకోవాలి. 
కాని నిస్వార్థంగా జీవించే యోగుల గురించి అంతా చూసుకుంటారు. 
వారు ఎక్కడకు వెళ్ళినా ఎవరో ఒకరు ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు. 
ఆతిధ్యమిస్తారు. కాని భోగులు ఎక్కడకు వెళ్టినా తమ బస, ఆహారం అన్నీ 
తామే చూసుకోవాలి. న్యష్టి రహన్యమేమిటంటే అందరికి మంచి చేస్తే 
అందరూ మనకి సేవచేస్తారు. అందుచేత అందరి గురించి ఆలోచించే 

తమ గురించి తాము ఆలోచించనవసరం లేదు. కాని 

స్వార్థంతో తమ గురించి పాటువడేవారు తమ గురించి తామే 
ఆలోచించుకోవాలి. 

మన గురించి మనం ఎంత ఆలోచించినా ఇంకా భయం 
వుంటూనే వుంటుంది. అందుచేత నిర్ణయంగా జీవించాలంటే! అందరి 
గురించి పాటువడాలి. నిస్వార్థంగా జీవించాలి. ఇదే యోగులు 
మహాత్ములు నడిచిన మార్గం. 

నిస్వార్థంగా జీవించాలంటే ధ్యానం చెయ్యాలి. యోగులులా 
ధ్యానం చెయ్యడమే ఏకైక మార్గం. 

న. 


కెలునుకోండి 


అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయం మనకి వచ్చిన రోజున 


మనం ఏ ప్రాణికి భయపడం. 


“జిం - ఖ్‌ జట లంట? 


సామాన్యంగా మానవులంతా తమ శారీరక సుఖాల కోసం ఎన్నో 
ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా తాము కోరుకున్న 
సుఖం, ఆరోగ్యం, ఆనందం, శాంతి పొందలేకపోకున్నారు. ఎందుచేతనంటే 
వారి జీవితం గురించి వారు తెలును కున్నది చాలా స్వల్దం. ఇంకా వారు 
తెలును కోవలసిన, తెలియని జీవితం ఎంతో ఉంది. వారి కనబడని జీవిత 
ప్రభావం ప్రస్తుతం కనిపించే జీవితం మీద చూపుతుందని వారు తెలును 
కోలేకపోతున్నారు. మరి వారి కనబడని జీవితం గురించి అర్ధం 
చేనుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా కనబడే జీవితం 
గురించే ఆలోచించి, కష్టపడటం వల్ల ప్రయోజనం లేదు, వారు కోరుకున్న 
ఆనందం పొందలేరు. 

మానవులకు కనిపించని జీవితం కూడా చాలా వుంది. ఆ 
కనిపించని జీవితం గురించి అర్థం చేనుకుంటేనే కనిపించే జీవితం 
సుఖమయమవుతుంది. కనిపించే జీవితం స్వల్బం - కనిపించని జీవితం 
అనంతం. ఎక్కువగా ఉన్న జీవితాన్ని వదలి తక్కువ భాగం వున్న జీవితం 
గురించి ఆలోచిస్తే దుఃఖమే మిగులుతుంది. అందుచేత కనబడని ఎక్కువ 
జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలి. కనబడే తక్కువ జీవితానికి 
తక్కువ నమయం కేటాయించాలి. కానీ తక్కువ జీవితానికి పూర్తి 
సమయం కేటాయిస్తున్నాం. అనంతమైన కనబడని జీవితానికి అసలు 
సమయమే కేటాయించడం లేదు. 

అసలు మనం ఎవరు? ఎక్కడ నుండి వచ్చాం? తిరిగి ఎక్కడకు 
వెళతాం? గత జీవితానికి, ఇష్టటి జీవితానికి సంబంధం వుందా? దాని 
ప్రభావం ఈ జీవితం మీద వుంటుందా? ఉంటే ఎలా వుంటుంది? ఈ 
జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అసలు దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి? 
కనబడని శాశ్వతమైన మన గురించా? కనిపించే, నశించిపోయే ఈ 
తాత్కాలికమైన శరీరం గురించా? అసలు వీటన్నిటినీ తెలుసుకోవటం 
ఎలా? 

ఇన్ని విషయాలు అర్థం చేసుకోవలసి వుండగా, మనం డబ్బు, 
నంవదలు, పేరు ప్రఖ్యాతులు, పదవులలాంటివి సంపాదించటానికి 

18 


ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇవ్వడు మనకు కనిపించే తల్లిదండ్రులే 
కాకుండా ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు గతంలో వున్నారు. అలాగే 
భార్యలు ఉన్నారు. భర్తలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో వుంటారు. 
మరి వారందరి గురించి ఎందుకు ఆలోచించటం లేదు? 

అసలు మనకు కనబడేది, మనకు తెలిసింది చాలా స్వల్బం. 
మనకు కనబడనిది, మనం తెలునుకోవలనింది అనంతం, 
తెలుసుకోవలసిన అనంతమైన దాని గురించి ఆలోచించకుండా జీవితాన్ని 
వ్యర్థం చేసుకుంటున్నాం. 

అందుచేత ఉన్న కాస్త జీవితాన్ని వృధా చేయవద్దు. సద్వినియోగం 
చేసుకోవాలి. కనిపించని జీవితం గురించి కూడా ఆలోచించాలి. 
ఎవరయితే కనపడని జీవితం గురించి ఆలోచించి సాధన చేస్తారో వారికే 
ప్రస్తుత కనబడే జీవితం సుఖమయం అవుతుంది. మరి కనబడని జీవితం 
గురించి తెలుసుకోవాలన్నా కనబడే జీవితం ఆనందంగా ఉండాలన్నా 
ఒక్కటీ మార్గం. అదే ధ్యానం. ధ్యానం ఒక్కటే కనబడని జీవితానికి 
సంబంధించినది. 

గమనిస్తే యోగులు కనబడే జీవితం కంటే కనబడని జీవితానికే 
పూర్తి ప్రాముఖ్యం ఇచ్చారు. జీవితమంతా ధ్యానానికి కేటాయించారు కాని 
భోగులు కనబడే జీవితానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. భోగాలకు ప్రాముఖ్యం 
ఇస్తున్నారు. దుఖాల పాలవుతున్నారు. 

మనం కూడా యోగులులా కనబడని జీవితానికి కూడా 
ప్రాముఖ్యం ఇచ్చి కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయిద్దాం. జీవితాన్ని 
నద్వినియోగం చేసుకుందాం. 


os అహడప్రైుల- 
తెలుసుకోండి 


వ్యక్తి తనను తాను తెలుసుకోవటం ద్వారా 
అందరినీ తెలుసుకోగలడు. 


ఈడు 99 
ఉండేది - లేనివి! 

న్యష్టిలో రెండు రకాలు వున్నాయి. ఉండేవి - లేనివి. అంటే 
ఉండేవీ వున్నాయి లేనివీ వున్నాయి. ఇదే నృష్టి యొక్క గొష్టకనం. ఉండేవి 
శాశ్వతమైనవి. లేనివి తాత్మాలికమైనవి. 

ఇంకా విచిత్రమేమంటే ఉండేవి లేనట్లుగా కనిపిస్తాయి. లేనివే 
ఉన్నట్టుగా కనిపిస్తాయి. అందుచేత మానవులు ఉన్నట్టుగా కనిపించే 
లేని వాటికోనం వ్రయత్నిన్తారు.  తావత్రయ వడతారు. 
నంపాధించుకుంటారు. దోచుకుంటారు. కాపాడుకుంటారు. చివరకు 
భంగపడతారు. చివరకు ఏదీ వుండదు. 

ఆశ్చర్యమేమిటంటే వున్నాననుకున్న వాడే వుండడు. తానే లేనపుడు 
తనవేవి వుంటాయి? ఎంత విచిత్రమో చూడండి. లేని తాను 
వున్నానుకుంటాడు. లేనివి సంపాదిస్తాడు. లేనివి సంపాదించి గొష్టవాడై 
పోయాననుకుంటాడు. గర్విస్తాడు. అహంకరిస్తాడు. జీవితమంతా 
వరుగులు పెడతాడు. ఏదో చేసేస్తున్నాననుకుంటాడు. చివరకు 
ఆద్యశ్యమైపోతాడు. 

ఒక్కసారి బాగా ఆలోచించండి. నృష్టి ఏర్పడి ఎన్నో కోట్ల 
నంవత్సరాలయ్యింది కదా? ఎన్నో యుగాలు మారాయి కదా? మరి 
భూమిమీద ఒకసారి కనబడిన వాడు మరల ఎప్పుడైనా కనబడ్డాడా? 
ఏమయ్యాడు? ఉన్నాననుకున్నాడు కదా? మరి లేడేంటి? లేనివాడు 
ఉండేవాడు, ఎలా అవుతాడు? ఉండేవాడే వున్నవాడు. కాలం మారినా, 
యుగాలు మారినా ఎప్పడూ ఉండేవాడే ఉన్నవాడు. అలా వుండేవాడు 
భగవంతుడు ఒక్కడే ఆయనే శాశ్వతమైనవాడు. మార్చు చెందనివాడు 
సత్యమైన వాడు. అంతే కాని ఉండనివాడు ఉన్నవాడు ఎలా అవుతాడు? 
అలాగే ఉండనివి కూడా లేనివనే తెలుసుకోవాలి. అందుచేత ఉండేవి 
ఏవి? లేనివి? ఏవి? అన్నది ముందు తెలుసుకోవాలి. ఇది వివేకవంతులు 


ఉన్నది లేనట్టుగా కనబడుతుంది. లేనివి వున్నట్టుగా కనబడుతున్నాయి. 
20 


కాని ఇన్ని తెలివితేటలున్నాయునుకునే మానవుడు లేనివాటినే 
వున్నాయనుకుంటాడు. ఉన్నదానిని లేదనుకుంటాడు. 

కాని లేనిది లేనట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలిగినవాడే 
తెలివైనవాడు. అలా తెలుసుకున్నవారే యోగులు. భోగులకు ఇవేమీ 
బోధపడదు. అర్థం కాదు. కాని అన్నీ తెలుసుననుకుంటారు. ఏవేవో 
చేస్తుంటారు. చివరకు దుఃఖంలో మునిగిపోతారు. అందులోంచి బయట 
వడలేక ఈ నత్యాన్ని తెలునుకున్న యోగుల కాళ్ళ మీద వడతారు. 
రక్షించమని, దిక్కులేనివాడిలా రోదిస్తుంటారు. అందుచేత ఉండేది ఏదో? 
లేనిది ఏదో? తెలుసుకోవాలి. 

గమనిస్తే లేనివన్నీ దుఖాన్ని కలిగిస్తాయి. ఉండేదే శ్వాశ్వతమైనది. 
అదే ఆనందాన్నిన్తుంది. గమనిస్తే ఉండేదాని తెలునుకున్నవారు 
గొవ్పవారయ్యారు. లేనిది వున్నట్టుగా భావించేవారంతా పాపాల్లో, 
కష్టాల్లోకూరుకుపోయారు. మరి ఉండేది ఏమిటి? ఎలా 
తెలుసుకుంటాం? ఉండేది భగవంతుడు బక్కడే. 

మరి ఉండే భగవంతుని తెలుసుకోవాలంటే ధ్యానం ఒక్కటే 
మార్గం, అంతకు తప్పించి వేరే మార్గం లేదు. ధ్యానం చెయ్యని వారంతా 
లేనివే వుండేవి అనుకుంటారు. ఉన్న భగవంతుని గురించి అనలు 
తెలియనే తెలియదు. 

“ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా” తెలుసుకున్నవాడు, “చావు 
పుట్టుకలు లేని జీవితం "పొందుతాడు. లేకపోతే వాడికి “చచ్చి పుట్టే 
జీవితమే "గతి. చచ్చి పుట్టే జీవితమంతా దుఃఖమే. కష్టాలే, బాధలే. మరి 
టినిలోంచి బయటపడాలంటే “శ్వాన మీద ధ్యాన వుంచి ధ్యానం” 


4; 
పీరముసుఖం - ీరముశాంలి - పరమానందం!” 
ఏ నుఖమయితే అన్ని సుఖాలకంటే గొప్ప నుఖమో, ఏ సుఖం 
పొందితే ఇక పొందవలసిన సుఖం ఉండదో దానిని పరమ నుఖం 
అంటారు. ఏ శాంతి అయితే అన్నిటికంటే గొప్ప శాంతో, ఏ శాంతి పొందితే 
ఇక పొందవలసిన శాంతి వుండదో దానిని పరమశాంతి అంటారు. ఏ 
ఆనందం పొందితే ఇక పొందవలసిన ఆనందం వుండదో అదే 
పరమానందం. అదే శాశ్వతానందం. 
సృష్టిలో ఇహము, పరము అనేవి రెండు వున్నాయి. ఇహము 
అంటే కనబడేది. పరము అంటే మన కంటికి కనబడనిది. అందుచేత 
ఇహలోక నుఖము, ఇహలోక శాంతి, ఇహలోక ఆనందము అనేవి 
వున్నాయి. అలాగే పరలోక నుఖం, పరలోక శాంతి, పరలోక ఆనందము 
వున్నాయి. 
మానవులకు ఇహలోక సుఖాలు, ఇహలోక శాంతి, ఇహలోక 
ఆనందం మాత్రమే తెలుసు, కాని పరలోక సుఖము, పరలోక శాంతి, 
పరలోక ఆనందం గురించి తెలియదు. 
పరలోకము అంటే ప్రభువు యొక్క లోకము. భగవంతుని 
లోకము. ఇహలోకము అంటే మానవుల లోకం. మానవుల భూలోకంలో 
కంటే, భగవంతుని పరలోకంలో వుండే సుఖము, శాంతి, ఆనందం అత్యంత 
గొప్పది. శాశ్వతమైనది కూడా. 
మానవునకు పరము గురించి తెలియక ఎంతసేపూ సుఖము, 
శాంతి, ఆనందం కోసం ఈ భూలోకంలోనే వెతుకుతున్నాడు పొందటానికి 
ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో జన్మలు ప్రయత్నిస్తున్నాడు. కాని ఎన్ని జవ్మలు 
ప్రయత్నించినా కూడా శాశ్వత సుఖం, శాశ్వత శాంతి, శాశ్వత ఆనందం 
మాత్రం పొందలేక పోతున్నాడు. చివరకు పరమదుఃఖాన్ని మాత్రం 
పొందుతున్నాడు. అంటే భూలోకంలో అంటే ఇహలోకంలో పరమ దుః 
ఖం వుంది కాని పరమ ఆనందం లేదని తెలుసుకోలేకపోకున్నాడు. 
సృష్టిలోని ఈ రహస్మాన్షి యోగులు గ్రహించారు. అందుచేత 
వారు ఇవాలోక నుఖాల మీద మమకారం వదులుకున్నారు. 
ఇహలోకంలోని ఆనందం కోసం ప్రయత్నించలేదు. ఎంతసేపూ వారి దృష్టి 
22 


వరమ నుఖం పాదడం కోనం, వరమశాంతి పొందడం కోనం, 
పరమానందం పొందడం కోసమే. అంటే వారి జీవిత లక్ష్యం పరమానందం 
పొందడమే. 

కొంచెం ఆలోచించండి. పరమ దుఃఖాన్ని మిగిల్చే వాటికోసం 
ప్రయత్నించేవారు గొవ్చవారా? పరమానందాన్ని పొందడం కోనం 
ప్రయత్నించేవారు గొష్టవారా? పరమానందం అంటే పరలోక ఆనందం 
అంటే భగవంతుని లోకంలో వుండే ఆనందం పొందాలనుకునేవాడు 
ఇహలోక సుఖాల మీద మమకారం వదలాలి. ఎవరైనా సరే, ఇహలోక 
సుఖాలమీద ఏ మాత్రం మమకారం ఉన్నా పరలోక పరమానందాన్ని 
పొందలేరు. అందుకే యోగులు ఇవాలోక నుఖాలు, భోగాలు 
తృణప్రాయంగా భావించారు. తుచ్చమైనవిగా చూశారు. వాటిమీద 
పూర్తిగా మమకారం వదిలారు. 

భోగులు అంటే ఇహలోక సుఖాలు కోరుకునేవారు. యోగులను 
చూసి పిచ్చివాళ్ళ అని కూడా అనుకుంటారు. కాని నిజమైన పిచ్చివాళ్ళ 
భోగులే కాని యోగులు కారు. ఇక్కడ ఇద్దరూ ఆనందం కోసమే 
ప్రయత్నిస్తున్నారు. కాని ఒకరు దుఃఖాన్ని పొందుతున్నారు. మరొకరు 
కోరుకున్న పరమానందాన్ని పొందుతున్నారు. 

ఇక్కడ ప్రతీ ఒక్కరు గమనించవలసింది ఏమిటంటే శాశ్వతాన్ని 
కావాలనుకునేవారు తాత్కాలికాన్ని వదిలిపెట్టాలి. తాత్కాలికాన్ని 
వదిలిపెట్టకుండా, శాశ్వతం ఎప్పటికి లభించదు. అందుచేత ఎవరయితే 
భూలోక నుఖాలమీద మమకారం వదలరో వారికి పరమానందం 
లభించదు. 

ఢిల్లీ వెళ్ళాలంటే విజయవాడ వదలాలికదా? విజయవాడ 
వదలకుండా ఢిల్లీ ఎప్పటికీ చేరలేం కదా?. అంతేకాదు విజయవాడ 
వదలాలంటే విజయవాడ మీద పూర్తిగా మమకారం వదలాలి. విజయవాడ 
మీద ఏ మాత్రం మమకారం వున్నా తిరిగి మరల రావాలనిపిస్తుంది. అసలు 
వదలలేరు కూడా. 

మరి యోగులులా పరమదుఃఖాలనుంచి బయటపడి పరమ 
'నుఖం, పరమ శాంతి, పరమానందం పొందాలంటే వారిలాగే ధ్యాన సాధన 
చెయ్యాలి. ధ్యానం ఒక్కటే పరమానందాన్ని ఇవ్వగలిగేది. 

23 


66, 99 
ముక్తి కావాలంటే ! 

చాలా మంది జీవితంలో కలిగే బాధలకు, కష్టాలకు, రోగాలకు, 
సమస్సలకు దుఃఖపడుతూ వుంటారు. ఈ బాధలు ఎప్పుడు పోతాయా! 
ఈ కష్టాలు ఎప్పడు తీరతాయా? అని ఆవేదన చెందుతూ వుంటారు. 
అసలు ఈ కష్టాలు లేకుండా వుంటే బాగుండును అనుకుంటారు. ఇంకా 
వారు ఇటువంటి దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడలేనా? అసలు 
వీటి నుంచి విముక్తి లేదా? నా బ్రతుకు ఇంతేనా? నాకు ముక్తి లభించదా? 
అని వాపోతూ వుంటారు. 

కానీ ఆలోచిస్తే ఎవరికైనా ముక్తి అన్నది సాధ్యమే. వారికున్న 
సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా బయటపడటం కూడా సాధ్యమే. 
కానీ, దాని కోసం కొంత కృషి చెయ్యాలి. ఆ దిశగా ఆలోచించాలి. 

ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మాల్షి ఆచరిస్తారో! ఆయన చెప్పిన 
మార్గంలో పయనిస్తారో! వారు ఎన్నో జన్మలు ఎత్తనవసరం లేదు. ఈ 
జవ్మలోనే ముక్తి పొందగలరు. 

కానీ ప్రస్తుతం మానవులు ఎంతసేపూ తనకు నచ్చిన విధంగా 
వుంటూ, తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, తనకు ఏది తోస్తే అది చేస్తూ, 
భౌతిక సుఖాలకు ప్రాముఖ్యం ఇచ్చి, ఎన్నో కోరికలు కోరుతూ, ఆ కోరికలు 
తీరితే చాలు అనుకుంటూ, ఎన్ని కోరికలు నెరవేరినా తృప్తి చెందక ఇంకా 


రకరకాల కానుకలు నమర్చిస్తున్నారు. ఏమి చేసినా అనుకున్నది 
సాధించలేక పోతున్నారు. అయినా సరే ప్రయతం మటుకు మానడం 
లేదు. తన ఆలోచనా విధానం మార్చుకోవటం లేదు. తాను చేసేదే కరక్టు 
అని అనుకుంటున్నారు. ఎంతసేపూ భగవంతుడు తన కోరికలు కష్టాలు 
తీర్చడానికే వున్నాడనుకుంటున్నారు. 

అలా మానవులు ఎంతసేపూ తమకు నచ్చినట్లు చేస్తున్నారే కానీ, 
తాము చేసేది. భగవంతుడు మెచ్చుతున్నాడా? లేదా? అని ఆలోచించడం 
లేదు. కానీ భగవంతుడు మాత్రం ఆయన చెప్పిన మార్గంలో పయనిస్తేనే 
మెచ్చుకుంటాడు. అందుచేత మానవులు ఆయన చెప్పినట్లు ఆచరించి 
సమస్త దుఃఖాల నుండి శాశ్వతంగా బయట పడాలి. ముక్తి పొందాలి. 


24 


మరి చాలా మందికి అనిపించవచ్చు భగవంతుడు మనకు 
కనపడడు కదా? ఆయన చెప్పేవి మనకెలా తెలుస్తాయి? ఆయన చెప్పినట్లు 
నడుచుకోవటం మాకెలా సాధ్యం? ఆయన చెప్పేవి మేమెలా 
తెలుసుకోగలం? అని అనవచ్చు. కానీ అది కూడా సాధ్యమే. 


అంతే కాదు మానవుడి జీవితంలో జరిగే అనేక సంఘటనలు 
ద్వారా, ప్రక్యతిలోని అనేక జీవుల ద్వారా, ప్రక్యతి ద్వారా, ఇలా ఎన్లో రకాలుగా 
నందేశాలు ఇవ్వబడుతున్నాయి. ఇంకా కలల ద్వారా, అనేక మంది 


ఉవన్యాసాల ద్వారా కూడా మానవులకు ముక్తి మార్గం 
బోధించబడుతుంది. కానీ మానవులు ఇవేమీ పట్టించు కోవడం లేదు. 
ఎంతసేపూ తన గోలే! తన సుఖమే! తన కోరికలే! 


అయినా కూడా భగవంతుడు మానవులకు సాయం చెయ్యడం 
మానలేదు. భగవంతుడు ప్రతీ ఒక్కరూ ముక్తి పొందటానికి అంతరాత్మ 
రూపంలో ప్రతి క్షణం, ప్రతీ సందర్భంలో ఆచరించవలసిన ధర్మాలు 
బోధిస్తున్నాడు. 
అలా ఆయన మానవులు ఎలా ఆలోచించాలి? ఎలా 
మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని ప్రతీ విషయంలో మానవులకు 
సహాయం అందిస్తున్నాడు. అలా మానవులకు వారు ఆచరించవలసిన 
ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఎవరైతే అంతరాత్మ అంటే భగవంతుడు చెప్పే 
ధర్మాల్ని తూ.చ. తప్పకుండా పాటిస్తారో వారి జీవితం ధన్యమైనట్టే. అలా 
ఆచరించి నడిచిన వారు తప్పకుండా ఈ జన్మలోనే ముక్తి పొందగలరు. 

కానీ మానవులు అంతరాత్మ అంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని 
పాటించలేకపోతున్నారు. మనన్లనే మాయలో పడి అంతరాత్మ చెప్పిన 


“జీవితాన్ని వృధా వేయకూడదు!" 


భగవంతుడు మానవులకు అతి విలువైన, అపురూవమైన, 
అత్యద్మతమైన జన్మను ఇచ్చాడు. కానీ మానవులు మానవ దేహం యొక్క 
విలువ తెలియక జీవితాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నారు. ప్రాముఖ్యం 
లేనివాటిని ఆదా చేస్తున్నారు. ప్రాముణ్యమైనవి వ్యధా చేస్తున్నారు. ఎంతో 
నష్టపోతున్నారు. అలా చేస్తూ కూడా తెలివైన వారిమని భావిస్తున్నారు. 
కాని కొంచెం ఆలోచిస్తే విలువైన తమ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం 
చేసుకోవచ్చు. 

ఎవరైనా ఇడ్లీలు కాని, పిండి వంటలు కాని తినగా మిగిలితే 
వాటిని బయట పడవేయరు. ఇతరులకో, పనివారికో ఇస్తారు. కారణం 
వ్యధా కాకూడదని అలా చేస్తూ పొదుపు చేశామనుకుంటారు. 

ఇంకా గమనిస్తే సబ్బు బిళ్ళ అరిగిపోతే ఇంకో సబ్బుకు అతికిస్తారు. 
కారణం పొదుపు అంటారు. పేస్టు అయిపోతే నేలమీద వేసి తొక్కుతారు. 
కారణం పొదుపు. బయటకు వెళ్ళేటపుడు లైట్లు, ఫ్యాన్లు ఆర్టివేస్తారు. కారణం 
పొదుపు పాటిస్తున్నామునుకుంటారు. 

ఎంతో తెలివి వున్న మానవులు ఇలాంటి అల్బ, విలువలేని 
విషయాలలో పొదుపు పాటిస్తున్నారు కానీ విలువ కట్టలేని వాటిని వ్యధా 
చేన్తున్నారు. 

ఆలోచించండి నబ్బ ముక్క విలువైనదా? నమయం 
విలువైనదా? ఇడ్లీలు విలువైనవా జీవితం విలువైనదా? పేస్టు విలువైనదా? 
పంచేంద్రియాలు విలువైనవా? కొద్దిపాటి కరెంటు విలువైనదా? మన 
శక్తి విలువైనదా? ఆలోచిస్తే మనం పొదుపు చేసే వాటి కంటే భగవంతుడు 
మనకు ఇచ్చిన సమయం, శక్తి. ఇంద్రియాలు, ఆఖరుకు మన జీవితం 
అన్నీ కూడా మన వూహకు అందనంత గొప్పవి, విలువైనవి. 

నబ్బముక్క వ్యధా అవుతుందని బాధపడుతున్నాం. సమయం 
వ్యధా అవుతుందని ఎప్పుడైనా బాధపడ్డామా? 

అల్బమైనవి వ్యధా అవుతున్నందుకు బాధపడుతున్నాం. వాటిని 


26 


ఆదా చెయ్యటానికి నానా తిష్టలు పడుతున్నాం. కానీ విలువ కట్టలేని 
వాటిని ఎంతో వృధా చేస్తున్నాం. కనీసం బాధకూడా పడటం లేదు. మరి 
మనం నిజంగా తెలివైనవారమా? ఆలోచించండి. 

మరి మనకు ఇవ్వబడిన విలువైన వాటిని మనం మన 
కోసమైనా ఉపయోగించుకోవాలి లేదా సమాజానికి, సమాజ శ్రేయస్సుకు 
ఉపయోగించాలి. అంతే కాని ఇవ్వబడినది వ్యధా చేస్తే కోల్పోవలసి, 
వస్తుందని తెలుసుకోవాలి. అందుచేత దేనిని వ్యధా చెయ్యకూడదు. 
ముఖ్యంగా "జీవితాన్ని వృధా చెయ్యకూడదు”. 

అందుచేత మాటలను గమనించాలి. ఆలోచనలను 
గమనించాలి. వనులను గమనించాలి. ఏమైనా వ్యధా అవుతుంటే 
సద్వినియోగం చెయ్యాలి. మరి ఇవన్నీ గమనించే శక్తి కావాలన్నా, జీవితాన్ని 
నద్వినియోగం చేసుకోవాలన్నా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే జీవితాన్ని 
వ్యధా చెయ్యం. పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతాం. జీవిత లక్ష్యాన్ని 


ఎదుట వారి నుండి ఏది ఆశిస్తున్నామో 
మనం కూడా ఇతరుల పట్ల అదే విధంగా ప్రవర్తిస్తున్నామా? 
లేదా? అని ఆలోచించాలి. 


క. 


27 


“వలన క్షణం సుంబే మరణం 
ప్రారంభమవుతుంది” 


జీవితం గురించి కొన్ని విషయాలు అర్థం 
ఉం నే సనం నయ కం 
చేసుకుంటారు. ఆలోచించండి పండుగ కాని, వేడుక కానీ, ఏదైనా 
నంతోషించవలసిన విషయమైనవ్వడు, లాభించి నపుడు మాత్రమే 
చేసుకుంటారు. ఆలోచిస్తే పుట్టిన రోజు అంటే మన జీవితంలో ఒక సంరం 
కోల్గోయామని, 'ఆయుష్ను ఒక సం॥రం తగ్గిందని 

న క టా ఉబణోని a 


నస్టపోతున్నట్టేగా 

ఎవరైనా మరణిస్తే వారి బంధువులు, స్నేహితులు అంతులేని దుః 
ఖాన్ని పొందుతారు. మరి మరణానికి దగ్గరవుతున్నప్యడు లాభం 
పొందుతున్నట్టా? నష్టపోతున్షట్టా? ఎందుకు వినోదం? ఎవరైనా లాభం 
పొందినవుడు ఆనందిన్హారు, వండుగ చేనుకుంటారు. కాని 


పండుగ ఎలా డుం 
ఇలా మనం వరక వరాల విలువైన కాలాన్ని, జీవితాన్ని ఎలా 


చనిపోతున్నానని అనుకోడు. అసలు ప్రతీ దినమే కాదు, ప్రతీ క్షణం అతడు 
క్షీణిస్తూనే వున్నాడు. కానీ తాను శాశ్వతంగా ఉంటానని భావిస్తాడు. నిజానికి 
“పుట్టిన క్షణం నుంచీ మరణం ప్రారంభమవుతుందని" తెలుసుకోవాలి. 
మానవుడు వ్రతి దినం, ప్రతీ క్షణం చనిపోతూనే వున్నాడని అర్థం 
చేసుకోవాలి. అసలు మరణం మరణం ఎప్పడు వస్తుందో కూడా తెలియదు. 

ఈ విషయాన్ని అర్థం చేసుకుని యోగులంతా అవకాశం దొరికిన 
ప్రతి నిమిషం ధ్యాన సోధనకు ఉపయోగించారు. ధన్యం 
చేనుకున్నారు. అలాగే మనం కూడా మన నమయాన్ని, జీవితాన్ని 
సద్వినియోగం చేసుకోవాలి. ధ్యానం చెయ్యాలి. 


a అహుపైల- 
28 


“బుణ విముక్తులు కావాలి!” 


చూడండి ఎవరి దగ్గరైనా మనం ఏదైనా తీనుకుంటే వారికి 
మనం బుణపడివున్నట్టే కదా? వారికి తిరిగి చెల్లించాలి కదా? అది ధర్మమే 
కదా? అలాగే భగవంతుని సృష్టినుండి మనం ఎన్నో పొందుతున్నాం. ఎన్నో 
అనుభవిస్తున్నాం. అలా ఆయనకు మనం ఎంతో బుణపడివున్నాం. 
ఎందుకంటే పుచ్చుకున్నవాడు బుణపడతాడు, కాని ఇచ్చిన వాడు ఎలా 
బుణపడతాడు? 

బుణగ్రన్తుడు బుణం తీరకపోతే ఎన్నో బాధలు 
పడవలసివస్తుంది. అంతే కాదు నిత్యం అశాంతికి లోనై వుంటాడు. 
అందుచేత ఎవరికైనా బుణం తీరితేనే ఆనందం. అలాగే భగవంతుని 
నృష్టి నుంచి ఎన్నో పొందుతూ ఆయనకు మనం బుణపడి వున్నాం. 
ఆయనకు బాకీవడ్డాం అని తెలుసుకోలేకపోకున్నాం. 

మనం నిత్యం ఆయన ఇచ్చిన నీరు త్రాగుతున్నాం. గాలి 
వీలున్తున్నాం. ఆయన ఇచ్చిన వెలుతురు, వేడి అనుభవిస్తున్నాం. 
నుందరమైన ప్రకృతి దృశ్యాలు వీక్షిస్తున్నాం. ఇంకా ఎన్నో ఆనందాలు 
అనుభవిస్తున్నాం. ఒక సినిమా చూడాలంటేనే టిక్కెట్టుకు డబ్బులు ఇస్తున్నాం 
కదా? మరి ఇన్ని ప్రకృతి అందాలు చూన్తూ భగవంతునికి ఏమి 
ఇన్తున్నాం?అంతేకాదు ఒకబాటిల్‌ నీరుకి రూ.10/-లు 
సమర్చించుకుంటున్నాం. రాత్రి కాంతి కావాలంటే ఎంత కరెంటు బిల్లు 
చెల్లిస్తున్నాం. అలా ఆలోచిస్తూ పోతే మనం ఎన్నో రకాలుగా భగవంతుని 


బుణం పెరిగే కొద్దీ మన జవ్మలు పెరుగుతూనే వుంటాయి. దుఃఖం 
పెరుగుతూనే వుంటుంది. మరి దుఖం పోవాలంటే బుణం తీర్చాలి. బుణం 
తీరాలి అంటే తీసుకున్నది ఇస్తేనే కదా తీరుతుంది. కాని మనం అప్ప 
తీర్చకుండా రోజూ ప్రార్థనలు చేన్తున్నాం కోరుతున్నాం. ఇంకా 
ఇవ్వమంటున్నాం. అంటే ఉన్న అవ్వ చాలనట్టు ఇంకా అవ్వ 


ఇవ్వాలి. మనవి ఇచ్చినవుడే అది సాధ్యం. మరి భగవంతునికి ఎలా 
ఇవ్వగలం? కాని భగవంతునికి కూడా ఇవ్వగలం. ఎలా అంటే లోకానికి 


29 


ఇస్తే అది భగవంతునికి ఇచ్చినట్టే. కారణం లోకమే భగవంతుడు కనుక. 
లోకానికి ఏమి ఇవ్వగలం? లోకానికి ప్రేమను ఇవ్వగలం, 
ఆనందాన్ని ఇవ్వగలం. శాంతిని ఇవ్వగలం. అలా లోకానికి ఎన్నో మంచి 
పనులు చెయ్యడం ద్వారా భగవంతుని బుణం తీర్చకోగలం. లోకానికి 
ఎంత ఇస్తే భగవంతుని బుణం అంత తీరుతుంది. అలా ఎన్లో జన్మలనుండి 
భగవంతుని నుంచి పొందుతూ బుణపడ్డాం. బంధంలో చిక్కుకున్నాం. 
కాని బుణం తీరితే బంధ విముక్తులవుతాం. మోక్షాన్ని పొందుతాం. 
అందుచేత భగవంతుని నుంచి పొందడం కాదు ఇవ్వాలి. ఇచ్చేవాడే 
గొప్పవాడు. లోకానికిచ్చిందే భగవంతునికి ఇచ్చినట్లవుతుంది. 
మహాత్ములంతా లోకానికి ఎంతో సేవ చేసారు. లోకానికి ఎంతో 
వారు. వారు ఎంతసేపూ తీసుకునేవారు కాదు ఇచ్చేవారు. వారు 


కృతజ్ఞతలు చెవ్పకునేవారు. చివరికి వారు ధన్యులయ్యారు. 
దివ్యులయ్యారు. దేవుళ్ళయ్యారు. అందుచేత ఇచ్చేవాడే గొప్పవాడని 
తెలుసుకోవాలి. 

“పూజ అంటే ఇవ్వడం కాదు. సేవ అంటేనే ఇవ్వడం". అందుచేత 
సేవ ద్వారానే భగవంతుని ఆనందింప చేయగలం. బుణం తీర్చకోగలం. 
మరి లోకానికి సేవ చేసే శక్తి రావాలంటే ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం. 
అందుకే ధ్యానం చేసే యోగులంతా లోకానికి ఎంతో మేలు చేశారు. 
అందుచేత ధ్యానం చేసి బుణవిముక్తులవుదాం, బంధం నుంచి 
విముక్తులవుదాం, ముక్తిని పొందుదాం. 


—— సాం 


30 


“అవసరమైనవే వెయ్యాలి!" 


మన నిజ జీవితంలో ప్రతీరోజు ఎనో పనులు చేస్తున్నాం. అలా 
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు ఏదో ఒకటి చెయ్యాలి 
కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ ఏ పని చెయ్యాలి? ఏ పని చెయ్య 
కూడదు? అన్న అవగాహన చాలా మందికి లేదు. అలా ఎవరికి వారు, 
వారి మనస్సుకు తోచిన, మనస్సుకు నచ్చిన పనులు చేస్తున్నారు. అలా 
చేన్తూ అంతా నవ్యంగా చేస్తున్నాం. అన్నీ నవ్యంగా చేన్తున్నాం అని 
అనుకుంటున్నారు. 

కొంచెం గమనించండి. చాలా మంది ఎక్కువగా టివిలు 
చూస్తూ కబుర్లు చెపుతూ ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇంకా 
కొంతమంది ఆరోగ్య నియమాలని, అందంగా కనబడాలని ప్రయత్నిస్తూ 
చాలా సమయాన్ని శక్తిని, డబ్బునూ వృధా చేస్తున్నారు. కొంత మంది 
లావు తగ్గటం కోనం, కొంతమంది లావుగా తయారవటం కోనం, 
కొంతమంది జుట్టును సరిచేసుకుంటూ, రంగులు వేసుకుంటూ, దుస్తులు, 
వస్తువులు అలంకరించుకుంటూ సమయాన్ని వ్యధా చేస్తున్నారు. అలాగే 
ఫంక్షన్స్‌ పార్టీలంటూ, వినోద కాలక్షేపం చేస్తూ ఎంతో సమయాన్ని వ్యధా 
చేస్తున్నారు. వనికిరానివి ఆలోచిస్తూ వృధా చేస్తున్నారు. అలా 
రాజకీయాలంటూ, శాశ్వతం కాని పదవుల కోసం, తాత్కాలికమైన పేరు 
కోసం సమాజ సేవ అంటూ ఎంతో సమయాన్ని వ్యధా చేస్తున్నారు. 

కానీ ఇలా వ్యర్థం చేసే నమయుంలో నిజ జీవితానికి 
అవసరమైనవి, మనకు ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకోవచ్చు. 
అంతేకాదు ఆ నమయుంలో ఇంకా మన గురించి 
ఆలోచించుకున్నట్లయితే మనలోని లోపాలు గుర్తించగలుగుతాం. ఇంకా 
మన జీవితంలో దుఃఖం ఎందుకు కలుగుతుంది? కష్టాలు ఎందుకు 
వస్తున్నాయి? దీర్ణకాలిక రోగాల బారిన ఎందుకు పడుతున్నాం? జీవితంలో 
శాంతి ఎందుకు లేకుండా పోయింది? అన్ష వాటికి కారణాలు తెలుస్తాయి. 
కారణం తెలియగానే, వాటిని నివారించుకోగలుగుతాం. జీవితంలో దుః 
ఖం లేకుండా చేసుకోగలుగుతాం. అలా జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా 


31 


చేనుకోగలుగుతాం. 

కానీ ఆ వ్యర్థం చేసే సమయంలో అవసరమైన పనులు, మనకు 
లాభించే వనులు, మన ఉన్నతికి తోడ్పడే వనులు చేస్తే, జీవితం 
సద్వినియోగం అవుతుంది. అందుచేత ప్రతీరోజు మనం చేసే పనులలో 
ఏ పనులు వ్మర్థమైనవో? గమనించాలి. ఏఏ పనులు మన జీవితానికి, 
మనకు అవసరం లేదో గుర్తించాలి. అలా రోజువారీ పనులను బేరీజు 
వేసుకోవాలి. అవసరం లేని పనులన్నీ మానేస్తే మన సమయం ఎంతో 
ఆదా అవుతుంది. శక్తి మిగులుతుంది. ధనం ఆదా అవుతుంది. ఆ 
సమయాన్ని అవసరమైన వాటికి వినియోగించవచ్చు. 

అలా ఆలోచించిన రోజున మన జీవితంలో మనకు 
అవనరమైన వనులే చేస్తాం. అవనరమైనంత వరకే మాట్లాడతాం, 
అవసరమైనవే ఆలోచిస్తాం. సరైన మార్గంలో పయనిస్తాం. అలా అన్నీ 
అవనరమైనవే చేయడం వల్ల జీవితం వ్యర్థం కాదు. ఏ కారణం కోసమైతే 
ఈ జమ్మ తీసుకున్నామో అది సాధిస్తాం. జవ్మ సార్థకమవుతుంది. 

మనకు అవనరం కానివి కూడా అవనరమైనట్టుగా భ్రమ 
కల్టిస్తున్నది మన మనస్సు మనసన్లనే మాయ నుండి బయటపడాలంటే 
ఒక్కటే మార్గం అదే ధ్యానం. ధ్యానం చేస్తే అవనరమైనవే చేస్తాం. 


“కకృక్వీ భారం రేకుంణ చెయ్యాల! 


సహజంగా భగవంతుడే అన్నిటికీ కర్త. అలాగే చేసేది ఆయనే. 
చేయించేది ఆయనే అని మనం అంటూ వుంటాం. కానీ లాభం 
వచ్చినపుడు, ఏదైనా గొప్పది సాధించినపుడు నేనే అని చెప్పుకుంటాం. 
గర్విస్తాం. కానీ మన జీవితంలో కష్టం, నష్టం వచ్చినపుడు మాత్రం 
భగవంతుడు దయతలచలేదని చింతిస్తూ వుంటాం. 

ఏదైనా మంచి చెయ్యమంటే అంతా ఆ భగవంతుడే 
చేయిన్తున్నాడు. ఆ వని చెయ్యటానికి ఆయన అనుగ్రహం ఎప్పడు 
కలుగుతుందో, ఆ టైమ్‌ రావాలి కదా? ఆయన అనుగ్రహం వుంటే 
తప్పకుండా చేస్తాను. నా చేత ఆయన ఎప్పడు చేయించుకుంటాడో? 
ఆయన అనుగ్రహం ఇంకా కలగలేదు. ప్రస్తుతం నన్ను వదిలేయ్‌ అని 
అంటాం. కాని పాపాలు మటుకు మామూలుగా చేసేస్తాం. దానికి మాత్రం. 
ఆయన అనుగ్రహం కోసం చూడం. 

మంచి చెయ్యటానికి అలా అంటాం. కానీ మన జీవితంలో ప్రతీది 
నేనే అనే భావంతో చేస్తున్నాం. నేనే డబ్బు సంపాదించాను. నేనే పదవి 
సంపాదించాను. నేనే మంచి పేరు పొందాను. నేనే అందరికీ ఉపకారం 
చేస్తున్నాను. నేనే అందరికీ సేవ చేస్తున్నాను. నేను ఈ విజయాలు 
సాధించాను. అన్నీ నేనే చేస్తున్నాను అని అంటాం, భావిస్తూంటాం. అలా 
నేను అని భావించడమే అహంకారం. 

అంతేకాకుండా ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ భోగభాగ్యాలు 
నావి. ఈ భార్య నాది, నా కొడుకు, నా కూతురు, నా సంపద అంటూ 
వాటి మీద అపరిమితమైన మమకారం ప్రదర్శిస్తూ వుంటాం. 

పైకి అనడం మటుకు అంతా భగవంతుడే అన్నీ భగవంతుడే 
అంటాం. కానీ అంతా నాదే, అన్నీ నావే అని మమకారం ప్రదర్శిస్తున్నాం. 

ఇలా మనం ఎంతకాలమైతే నేను అనే అహంకారం ప్రదర్శిస్తామో! 
నాది అనే మమకారం చూపిస్తామో! మనకి ఈ భూమి మీద జీవితం 
తప్పదు. చావు పుట్టుకలు తప్పవు. బాధలు, కష్టాలు, రోగాలు, సమస్యలు, 


33 


దుఃఖం తప్పదు. 

అందుచేత అంతా భగవంతుడే. అన్నీ భగవంతుడే అని అంటే 
సరిపోదు. ఆ రకమైన భావం వుండాలి. ఆచరణ వుండాలి. ఆచరణలో 
అహంకార, మమకారాలు లేకుండా జీవించాలి. అలా జీవించినపుడే అంతా 
భగవంతుడని ఆచరణలో చూపిస్తున్నవారవుతాం. అలాంటి వారికి ఏ కర్మా 
అంటదు. అకర్ముడై ముక్తిని పొందుతాం. కర్మలు చేస్తున్నా చెయ్యని 
వారమవుతాం. శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినట్లు “కత్యత్వ భావం లేకుండా 
కర్మలు చేసిన వారమవుతాం”. 

మరి ఈ స్థితి కలగాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం 
చేసినవుడే 'నేను' అనే భావం పోకుంది. నాధి అనే మమకారం పోకుంది. 
అన్ని భగవంతుడే అన్న స్థితి వస్తుంది. 


34 


దేనిమీద శ్రద్ధ చూపించాలి? 


సహజంగా ఎవరిని చూసినా ఎంత సేపూ దేహ అందం, దేహ 
నుఖం మీదే శ్రద్ధ చూపిస్తూ వుంటారు. వాటికి ప్రాముఖ్యం ఇస్తూ 
వుంటారు. ఎంత శ్రద్ధ చూపిస్తారంటే ఇంచుమించు జీవితమంతా దానికే 
వెచ్చిస్తారు. అంతేకాదు ఇంకా గమనిస్తే లేచినష్టటినుండి నిద్రపోయేవరకు 
అందంగా వుండటానికి, బాగా కనబడటానికి, సుఖంగా బ్రతకటానికి చేసే 
ప్రయత్నం శ్రద్ధ ఆశ్చర్యం కలిగిస్తాయి. 

అలా బక్క జుట్టు గురించి తీసుకునే శ్రద్ధ గురించి ఆలోచిస్తే 
మనం ప్రతిరోజు జుట్టకు నూనె రాస్తాం, దువ్వుకుంటాం, ఒక్కొక్కపుడు 
రోజులో నాలుగైదుసార్లు దువ్వుకుంటాం, జుట్టు గురించి శ్రద్ద తీసుకుంటాం 
ఆడవారైతే రకరకాల కేశాలం కారాలు చేస్తారు. జడలలో రకాలు, 
ముడులలో రకాలు, వేసుకుంటూ జుట్టు మీద శ్రద్ధ చూపిస్తారు 

అదే మగవారైతే రకరకాల క్రాపులు, రకరకాల స్టైల్సలో చేయించు 
కుంటారు. ఇంకా తెల్లబడితే రంగులు వేనుకుంటారు. హెన్నా 
పెట్టుకుంటారు. అందం కోసం రంగులు వేసుకునే వారు కూడా వున్నారు. 
అంటే ఒక్క జుట్టు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో గమనించవచ్చు. 

మనం ఇంత శ్రద్ధ చూపిస్తున్నాం కాబట్టే జుట్టు గురించి ఫ్యాషన్‌ 
షోలు వచ్చాయి. తీసివేసిన జుట్టుకు విపరీతమైన గిరాకీ కూడా వచ్చింది. 
అంటే మనం జుట్టు మీద శ్రద్ధ చూపించటానికి మన సమయం ఎంత 
ఖర్చు చేన్తున్నాం? ఎంత డబ్బ ఖర్చు చేన్తున్నాం? ఎంత జీవితాన్ని 
వెచ్చిస్తున్నాం? 

అలాగే ఒంటిని శుభ్రం చేనుకోవటానికి, శుభ్రంగా వుంచు 


ఎక్సర్‌సైజులు చేస్తారు, వాకింగులు చేస్తారు. యోగాసనాలు వేస్తూ, పచ్చి 
కూరగాయలు తింటారు. 

అలాగే తినే తిండి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. ఎన్ని 
రకాలు తినాలి. ఎంతో మధురమైనవి తినాలి. ఎన్నిసార్లు తినాలి అని 
చాలా శ్రద్ధ చూపిస్తాం. అలాగే వుండటానికి కూడా శ్రద్ధ చూపిస్తాం. 
మంచి ఇంటిలో వుండాలి. అందమైన ఇంటిలో వుండాలి. అన్ని సౌకర్యాలు 
వుండాలి. వాటి మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాం. 

35 


ఇంకా భార్యమీద, భర్తమీద, నంసారంమీద ఎంతో శ్రద్ధ 
చూపిన్తున్నాం. డబ్బ నంపాదన మీద శ్రద్ధ చూపిస్తున్నాం. ఇలా 
ఎన్నిటిమీదో శ్రద్ధ చూపిస్తున్నాం కాని అసలైన వాటిమీద శ్రద్ధ చూపించడం 
లేదు. అంటే వీటన్నిటి మీద శ్రద్ధ అవసరం లేదు అని కాదు. వీటి మీద 
అవసరానికి మించి చూపిస్తున్నాం. అవసరమైన వాటిని విష్మరిస్తున్నాం. 

దేవాంకంటే ముఖ్యం గుణాలు, మన గుణాల మీద శ్ర( 


ఇంకా మన వనుల మీద శ్రద్ధ చూపించాలి, మన ఆలోచనల 
మీద శ్రద్ధ చూపించాలి. మన ప్రవర్తన, నడవడిక, జీవనవిధానం మీద 
శ్రద్ధ చూపించాలి. అంటే ప్రేమ, దయ, కరుణ, న్యాయం, ధర్మం, అహింస, 

లాంటి గుణాలు సంపాదించటానికి శ్రద్ధ చూపించాలి. అలాగే 
మనలోని కోపం, స్వార్థం, కాఠిన్యం, హింస, గర్వం, అహంకారం లాంటి 
గుణాలు తొలగించుకోవటానికి శ్రద్ధ చూపించాలి. 

అలాగే మన మాటల మీద శ్రద్ధ ఉండాలి. అంటే సత్యం పలకాలి, 
ఎవరినీ విమర్శించకూడదు, దూషించకూడదు, నిందించకూడదు, 

అలా ఎవరయితే శ్రద్ధ చూవిస్తారో వారు ఆనందంగా 
జీవించగలుగుతారు. ధ్యానం చేస్తే అవసరమైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ 


36 


వి సంపదలు గొప్పవి? 


సృష్టిలో రెండు రకాల సంపదలు ఉన్నాయి. వాటిలో ఒకటి విలువ 
కట్టగలిగినవి, మరొకటి విలువ కట్టలేనివి. గమనిస్తే విలువ కట్టగలిగిన 
సంపదలు మానవుడు సంపాదించుకునేవి. విలువ కట్టలేని సంపదలు 
మానవునకు ఇవ్వబడినవి. 

గమనిస్తే మానవుడు కోరుకుని, ఆశించేవి, కృషిచేసి, కష్టపడి 
సంపాదించే సంపదలన్నీ ఎంతోకొంత విలువ కలిగి వుంటాయి. అంటే 
మేడలు, అపార్టుమెంట్లు, భూములు, కార్లు, వన్తువులు, బంగారు 
ఆభరణములు, విలువైన వస్త్రాలు, వస్తుసామాగ్రి అలా వేటికైనా ఇంత 
విలువ అని వుంటుంది. 

మానవుడు అలాంటి విలువ కట్టగలిగిన అల్బమైనవి 


తెలుస్తుంది. 

కాని మానవునకు ఇవ్వబడిన విలువ కట్టలేని నంపదల్లో, 
ముఖ్యమైనది సమయం. ఈ సంపద చాలా గొప్పది. ఎందుచేతనంటే 
కోట్లు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కాని గడిచిపోయిన కాలాన్ని 
అంటే సమయాన్ని మరల తీనుకురాలేము. 

ఇంకా మానవునకు చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, బుద్ధి 
ఇలా ఎన్నో ఇవ్వబడ్డాయి. వీటన్నిటిని భౌతిక సంపదలతో పోల్టలేం. 

భూమిమీద మానవుడు నంపాదించేవి ఎవ్వడైనా నంపా 
దించవచ్చ. లేక ఎవ్వరైనా ఇవ్వగలరు. కాని పుట్టు అంధులకు, బుద్ది 
'మాంధ్యం, వున్నవారికి, వినికిడి లేనివారికి వాటిని ఎవ్వరూ ఇవ్వలేరు. 
అలాంటివారి జీవితం ఎన్ని వున్నా వ్యధాయే. అందుచేత మానవుడు 
నంపాదించే వాటికంటే మానవునకు ఇవ్వబడిన సంపదలు విలువ 


37 


కట్టలేనివని తెలుసుకోవచ్చు. 

అలాంటి విలువ కట్టలేని నంవదలతో మనం అల్బమైనవి 
సంపాదించుకుంటున్నాం. మనం చేసేది ఎలా వుందంటే “ఎక్కువ విలువ 
ఇచ్చి తక్కువ విలువగలవి సంపాదించుకుంటున్నాం”. అంటే “బంగారు 
గాజు ఇచ్చి శనగపప్ప తీసుకున్నట్టుంది”. 

ఆలోచిస్తే అటువంటి విలువకట్టలేని వాటితో, విలువ కట్టలేనివి 
నంపాదించుకోవచ్చు. న్యష్టిలో అన్నిటికంటే విలువైనది భగవంతుడు 
ఆయనకంటే విలువైనది, గొప్పది, న్యష్టిలో మరొకటి లేదు. ప్రయత్తిస్తే 
అటువంటి భగవంతునే పొందవచ్చు. అలా భగవంతుని పొందిన వారు 
సమస్తమూ పొందినట్టే అందుచేత విలువ కట్టలేని వాటితో, విలువకట్టలేని 
భగవంతుని పొందాలి. అదే తెలివైనవారు చేసేది. యోగులు చేసింది 
కూడా అదే. అందుచేత యోగులులా మనం కూడా ధ్యానం చేద్దాం. 
భగవంతుని పొందుదాం. అంటే ఆత్మను పొందుదాం. 


38 


“బద్దకమే బద్ద శత్రువు!” 


మనం జీవితంలో నుఖదు:ఖాలు, మానావ మానాలు, 
లాభనష్టాలు గెలువు ఓటములు లాంటివి అనుభవించి, అనుభవించి 
చివరకు జీవితంలో ఆరోగ్యం, శాంతి, ఆనందం అన్షవి కోల్పోతున్నాం. వేరే 
దారి లేక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాం. అలా చివరకు అద్భుతమైన 
ధ్యాన సాధనలోకి వస్తాం. కానీ ఈ మార్గంలో ప్రవేశించిన తరువాత పొందే 
ఫలితాలు స్వల్పంగానే వుంటాయి. దీనికి కారణం సాధన చెయ్యడానికి 
బద్ధకించడమే. 

ఎందుచేతనంటే మన ఆరోగ్యానికి, శాంతికి ఆనందానికి 
ఆధ్యాత్మిక వికాసానికి, అతి ముఖ్యమైన ఆత్మోన్నతికి, శాశ్వత దుఃఖ 
నివారణకు ముఖ్యమైన మార్గం 'ధ్యాన సాధన' ఇది తెలిసినా కూడా మనం 
సాధన చెయ్యలేకపోతున్నాం. దీనికి కారణం బద్ధకమే. ఈ బద్దకం వల్ల 
మనం ఏమీ సాధించలేకపోతున్నాం. ప్రాపంచిక విషయాలలోనే కాదు 
ఆధ్యాత్మిక మార్గంలో కూడ బద్దకం ఒక పెద్ద అవరోధం. మనం ఎన్నో 
సాధించాల నుకుంటాం. ఎన్నెన్నో పొందాలనుకుంటాం. కానీ ఏమీ 
సాధించ లేకపోవటానికి కారణం | 

అలా ఉదయం లేచిటప్టటి నుండి బద్దకం వల్ల మనం ఎంతో 
నష్టపోతున్నాం. ఉదయం లేవగానే ధ్యాన సాధన చేద్దామనుకుంటాం. 
కానీ బద్ధకంతో ప్రక్కమ్‌దే దొర్లుతాం. ధ్యాన సాధన చెయ్యం. రేపు 
చేసుకోవచ్చులే అని బద్ధకించి సమయం వ్యధా చేసుకుంటాం. 

అలాగే జీవితంలో ఎంతో ఖాళీ సమయం దొరుకుతుంది ఆ 
సమయంలో మనకి సహజంగా ఉండే ఎన్నో సమస్సలు పరిష్కరించు 
కోవచ్చ. ముఖ్యంగా ఆరోగ్య సమస్య, శాంతి లేకపోవటం, ఆనందం 
లేకపోవటం, భయం, వీటన్నిటికి మించి కోరికలు అంటే తృప్తి లేకపోవటం, 
పనికి రాని అలవాట్లు, చెడు గుణాలు ఇలా ఎన్నో సమస్యలతో మనం దుః 
ఖాన్ని పొందుతున్నాం. ఈ నమన్యలన్నింటిని బద్ధకం వల్ల 
పరిష్కరించుకోలేకపోకున్నాం. 

39 


అలా వ్యర్థం చేసే సమయాలలో బద్ధకించకుండా దివ్యమైన 
ధ్యాన నాధన చేనుకోవచ్చు. తద్వారా మన నమన్యలన్నీ 
పరిష్కరించుకోవచ్చు. ఇంకా ఖాళీ సమయం వుంటే ఆధ్యాత్మిక పుస్తకాలు 
చదవవచ్చు. సజ్జన సాంగత్యం చెయ్యవచ్చు. ఇతరులకు మేలు కలిగించే 
పనులు చేయవచ్చు. అంతే కానీ బద్ధకిస్తే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని 
వ్యర్థం చేసుకున్నవారవుతాం. అన్ని అవకాశాల్ని చేడార్చకున్నవారవుతాం. 
అందుచేత బద్ధకించకూడదు. బద్ధకమే మన ప్రగతికి, ఉన్నతికి పెద్ద 
అవరోధం. అందుచేత బద్ధకించే గుణమే మనకు శత్రువు అని 
తెలుసుకోవాలి. అంటే “బద్ధకమే మన బద్ధ శత్రువు” 

అందుచేత బద్ధకం వదలి ధ్యాన సాధన చెయ్యాలి. జీవితాన్ని 
ఆనందమయం చేనుకోవాలి. 


44 99 
ధర్మార్ధ కామమోక్షాలు! 
మానవులు జీవితమంతా డబ్బు సంపాదనకే వినియోగిస్తున్నారు 
కాని తాను సంపాదించుకోవలసిన సంపదలు ఇంకా చాలా వున్నాయని 
తెలుసుకోవటం లేదు. 

ధనం కంటే విలువైన ఆరోగ్య సంపద, శాంతి సంపద అన్నిటికంటే 
విలువైన ఆనందమనే సంపదలాంటి వాటి కోసం ప్రయత్నం చెయ్యడం 
లేదు. అందుచేత ప్రపంచంలో ఎక్కడ చూసినా ధన సంపద కనిపిస్తుంది 
కాని ఆరోగ్యం, శాంతి, ఆనందమనేవి కనిపించడంలేదు. 

భూమిమీద మానవునకు ఎన్ని నంవదలు వున్నా అవి 


మోక్ష సంపద కోసం ఎవరూ ప్రయత్నించటం లేదు. ఎంతసేపూ అల్బమైన, 
తాత్కాలికమైన ధనం కోనమే పరుగులు పెడుతున్నారు. 

అనలు మానవ జీవితమంటేనే కామము, అర్థము, ధర్మము, 
మోక్షము, అనే వాటితో కూడుకున్నది. వీటిలో ప్రధానమైనది మోక్షం. 
కాని మానవుడు కామానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాడు. కామము 
అంటే సెక్సు ఒక్కటే కాదు. సెక్సు అన్నది కామంలో భాగం మాత్రమే. 


పై వాటిని ఎక్కువగా అనుభవించడం కోసం, కష్టపడి కృషి చేసి 
సంపాదించుకొనేదే అర్ధం అంటారు. అంటే జీవితంలో కష్టపడినవాడికే 
అర్థం లభిస్తుంది. అందుకే 'కష్టేఫలి' అంటారు. 

అలా లభించిన వాటితో తాను మాత్రమే అనుభవిన్తూంటే 
కామము అంటారు. కాని తనకు లభించిన దానిలో కొంత ఇతరులకు 
కూడా పంచితే దానిని ధర్మము అంటారు. మన దగ్గర ఏది వున్నా ఏది 
లభించినా అందులో కొంత ఇతరులకు పంచాలి. అలా పంచిన ధర్మమే 

4 


పుణ్యం. అటువంటి పుణ్యం వల్లే మోక్ష సంపద మానవునకు లభిస్తుంది. 
అంటే భోగం లభిస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన కామార్ధ ధర్మ 
మోక్షాలు. 

కాని ఆత్మకు సంబంధించిన పురుషార్థాలు అంటే కామార్ధ ధర్మ 
మోక్షాలు కూడా వున్నాయి. ఇవి శాశ్వతమైనవి. వ్రతీ ఒక్కరూ 


మానవుడు జీవితంలో కామార్థాలతో తృప్తి చెందకూడదు. 
ధర్మంతో అన్నిటికంటే విలువైన శాశ్వత మోక్షాన్ని పొందటానికి 
ప్రయత్నించాలి. దానికి మించిన సంపద ఏదీ లేదు. 

మోక్షాన్ని పొందటానికి కావలసిన సమయం, శక్తి తెలివి ప్రతీ 
మానవునికి వున్నాయి. వాటితో కష్టపడి ధ్యాన సాధన చెయ్యాలి. జ్ఞానాన్ని 
నంపాదించుకోవాలి. తనకు తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ 
పంచుతూంటే దానిని ధర్మమంటారు. అలా ధ్యాన ప్రచారం చేసేవారు 
చతుర్విధ వురుషార్థాలలో కామార్థాలనే కాక, ధర్మాన్ని కూడా 


ధర్మము వల్లనే మోక్ష సంపద సాధ్యం. అందుచేత అర్థం వల్ల కామం 
ధర్మం వల్ల మోక్షాన్ని పొందవచ్చని తెలుసుకోవాలి. 

ప్రతీ ఒక్కరూ ప్రాపంచికమైన అల్బమైన, అశాశ్వతమైన దేహ 
నంబంధమైన కామార్థ ధర్మ మోక్షాల కోసం _ జీవితాన్నంతా వృధా 
చేస్తున్నారు కాని కొంత నమయం ఆత్మకు సంబంధించిన ధ్యాన 
సాధనకు, ధ్యాన ప్రచారానికి వినియోగించాలి. శాశ్వతమైన అద్భుతమైన 
పురుషార్ధమైన మోక్షాన్ని పొందాలి. అదే కోరుకోవాలి. 


42 


నమాజంలో గమనిస్తే చాలా తక్కువమందే గొప్ప కార్యాలు 
చేస్తూంటారు, ఉన్నత శిఖరాలకు ఎదుగుతూంటారు. వారు సాధించే 
విజయాలు, చేసే పనులు అందరినీ ఆశ్చర్యం గొలుపుతూ వుంటాయి. 

అలా గమనిస్తే గాంధీగారు సాధించిన విజయాలు, మదర్‌థెరిన్సా 
చేనిన వనులు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అలాగే 
న్వామివివేకానంద ప్రపంచాన్నే ఉర్రూతలూగించారు. రమణమహర్షి 
ఉన్నచోట నుంచి కదలకుండా ప్రపంచాన్ని ఆకర్షించారు. ఓషో రజనీష్‌ 
ఎన్నో దేశాలకు ఒణకు పుట్టించారు. అలాగే సత్యసాయిబాబా ఎన్నో గొప్ప 
కార్యాలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్పవారు 
మనకు కనిపిస్తారు. ఇంకా ఎంతోమంది సాహసాలు చేసి గిన్సీస్‌బుక్‌లో 
ఎక్కారు. ఇంకా ప్రపంచ రికార్డులు సాధించిన వారెంతోమంది వున్నారు. 

అలాంటి గొప్పవారు ఎంత మంది ఉన్నా ప్రపంచ జనాభాలో వారి 
శాతం చాలా స్వల్ణాతి స్వల్పం. ఇన్ని విజయాలు, సాధించే వారున్నా 
ఎంతోమంది తాము ఏమీ చేయలేనివారిగా అల్బులుగా జీవిస్తున్నారు. 
గొప్పవారు చేసే పనులను చూసి ఆశ్చర్యాన్ని ప్రకటించటం తప్ట ఏమీ 
చెయ్యలేక పోతున్నారు. వారిని వ్రశంనించటం మాత్రం 


కాని గమనిస్తే దేహవరంగా, వారు వీరు ఒకేలా వుంటారు. 
వారికుండే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు అన్నీ వీరికీ వుంటాయి. 
వారు తిన్నట్టే వీరు తింటారు. కాని వారు చేసే కార్యాలు మాత్రం వీరు 
చెయ్యలేరు. అందరూ మానవులే అయినా కొంతమంది గొష్టవారుగా 
ఎందుకు కాగలుగుతున్నారు? ఎక్కువమంది ఎందుకు అల్బులుగానే 

జీవిస్తున్నారు? దీనికి కారణమేమిటి? 
దీనికి ముఖ్యకారణం వారి 'భావం! వారు తాము అల్బులమని 
భావించడమే వారిని అల్బులుగా చేస్తుంది. అల్బులుగానే వుంచుతుంది. 
అల్బపనులే చేయిస్తుంది. శ్రీకృష్ణభగవానుడు గీతలో ఇదే సందేశం ఇచ్చారు. 
“యద్భావం తద్దవతి” అంటే మీ భావాన్ని బట్టే మీ జీవితం అని చెప్పారు. 
ఆయన చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కువమంది అల్బభావంతో 

43 


జీవిన్తుండడం వల్ల వారు అల్బులుగానే మిగిలిపోతున్నారు. ఏమీ 
చెయ్యలేకపోతున్నారు. ఏమీ సాధించలేకపోకున్నారు. ఎంతసేపూ ఎవరినో 
ఒకరిని అర్ధిస్తూ, ప్రార్ధిస్తూ రక్షించమని వేడుకుంటూ జీవితాన్ని గడు 
వుతున్నారు. చేయడానికి కూడా ప్రయత్తించడం లేదు. ఎవరైనా చెయ్య 
మన్నా అది మావల్ల ఎలా అవుతుంది? అని అంటారు, అనుకుంటారు. 

అసలు సత్యమేమిటంటే “అంతా ఒకటే” ఇదే సృష్టి రహస్యం. ఇక్కడ 
ఎక్కువ తక్కువలనే వారు ఎవరూ లేరు. భావాలే ఎక్కువ తక్కువగా 
వున్నాయి. ఎవరి భావ స్థితిని బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. 

అంతా దేహభావంతో జీవిస్తున్నారు. అంటే దేహమే తామనే 
భావంతో జీవిస్తున్నారు. కాని నిజానికి అంతా “ఆత్మలు” ఆత్మలై వుండి 


కాని భావం మార్చుకుంటే అంటే నేను అల్బమైన దేహం కాదు, 
'దైవన్వరూవమైన, అనంతశక్తివంతమైన 'అత్మను' అన్న భావంతో జీవిస్తే 
తప్పకుండా ప్రతీ ఒక్కరూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఎన్నో 


ధనంతో కాని, అధికారంతో కాని మరి దేనితో కాని సాధ్యంకాదు. ఒక్క 
అంతర్‌ భావంతో మాత్రమే అది సాధ్యం. 

మానవులు అల్బభావంతో జీవిస్తున్నారనటానికి వారు చేస్తున్న 
పనులు, వారు జీవిస్తున్న విధానమే మనకు తెలియచేస్తుంది. ఇలాంటి 
పనులు చేసే వారు అల్బభావంతో వున్నట్టు లెఖ్య. వారేమీ సాధించలేరు. 
గొష్టవారిలా గొప్పకార్యాలు చెయ్యలేరు. చాలామంది వాడు ధనవంతుడు. 
నేను తక్కువ ధనం వున్నవాడినని అనుకుంటారు. వాడు అదృష్టవంతుడు. 
నేను దురద్యష్టవంతుడి అని అనుకుంటారు. ఇది అల్బభావన. అలాగే వాడికి 
అధికార బలం వుంది నేను సామాన్ముడను అని భావించి అలాంటివారు 
కనపడగానే వారికి నమస్కారం చెయ్యడం వారి కాళ్ళకు మొక్కడం, 
వారికంటే తక్కువవారిగా ప్రవర్తించటం ఇదంతా అల్బభావమే. 

అలాగే వారు పండితులు వారికి అన్ని తెలుసు. వారు బాగా 

44 


చదువుకున్నవారు. నేనే చదువులేనివాణ్ణి. నాకేమీ తెలియదు అని 
భావించడం కూడా అల్బభావమే. అలాగే పెద్ద ఉద్యోగంలో వున్నవారిని, ఏ 
రంగంలోనైనా ఉన్నతంగా వున్నవారిని చూసి వారు గొప్పవారు అని 
భావించడం కూడా అల్బభావనే. అలాగే ఇతరులను పొగడడం, 
స్తుతించడం, వారిని మీరు ఇంతవారు, అంతవారు అనటం. ఎవరైనా 
తనని పాగిడినా నేను అంతవాణ్ణి కాదు అనటం అంతా అల్బభావమే. 

దేహభావంతో ప్రాపంచికంగా జీవించే వారికి తన కన్నా ఎవరు 
ఎందులో ఉన్నతంగా ఉన్నా తనకున్న దానికన్నా ఎవరికి ఎందులో 
ఎక్కువగా వున్నా వారిని గొష్టవారనుకోవటం, తన ప్రవర్తనలో అది వ్యక్తం 
చేస్తుండటం ఇదంతా అల్బభావమే. దేహభావంలో వున్నవారికి ఈ 
తారతమ్యాలు కనిపిస్తుంటాయి. కాని ఆత్మభావంతో ఉంటే అంతా 
ఒకటిగానే సమానంగా కనిపిస్తుంది. మన ప్రవర్తన సమానంగా లేకపోతే 
'మనభావం అడ్డంగా వున్నట్టే 

అలాగే తానే దైవమై వుండి, దైవం ఎక్కడో వున్నాడు ఆయన 
నాకన్నా గొప్పవాడు, నేను అల్పుణ్ణి. ఆయనే నన్ను, నా కష్టాలలోంచి 
రక్షించగలడు. నా సమస్యల నుంచి నన్ను కాపాడగలడు, నాకు అన్ని 
ఆయనే ఇవ్వాలి. అని నితృమూ పూజిస్తూ, ప్రార్థిస్తూ, నమాజు చేస్తూ, 
భజనలు చేస్తూ వేడుకోవడం అన్నది కూడా అల్బభావమే. ఇలాంటి పనులు 
చేసే వారంతా అల్బభావంతో ఉన్నట్టే తాను తక్కువని భావిస్తూన్నట్టే, తాను 
ఏమీ చేయలేనని, తన వల్ల ఏమీ కాదన్నట్లుగా భావిస్తున్నట్టే వారు ఇలాంటి 
వనులు ఎంతకాలం చేస్తూంటారో అంతకాలం వారు ఏమీ సాధించలేరు. 
అలా జీవితమంతా ఒకరి సాయం కోసం ఎదురుచూస్తునే ఉంటారు. 
ఎవరు సాయం చేస్తారని తెలిసినా వారి దగ్గరకు పరుగులు పెడుతూ 
వుంటారు కాశ కాజు ప్రుక్ముకూ వుంటారు 

దీనికంతటికి కారణం తాను దైవమై వుండి, దేహమే తాను అని 
భావించడం. “యద్భావం తద్దవతి” అన్నట్టుగా దేహాన్ని చూసుకుంటూ 
దేహమే తాను అనుకున్నపుడు తాను తక్కువ కులం వాడుగా కనిపిస్తుంది. 
తాను ధనం లేనివాడుగా అనిపిస్తుంది, తనకి అధికారం లేనట్లుగా 
అనిపిస్తుంది. చదువులేనట్టుగా అనిపిస్తుంది. మంచి ఉద్యోగంలో 
లేనట్టుగా అనిపిస్తుంది. అన్ని విషయాలలోనూ తక్కువగానే అనిపిస్తుంది. 
అందుచేత అల్బుడుగా భావించుకుంటూ వుంటే అల్హభావంతోనే 

45 


జీవిన్తూంటారు. ఏమీ చెయ్యలేరు. 

కాని ఈ మేను నేను కాదు, ఆత్మే నేను అని భావించినపుడు 
అంతా నేనే అని తెలుసుకుంటారు. అక్కడ ఎక్కువ తక్కువ అనే భావం 
పోతుంది. అంటే అల్బభావం పోతుంది. అలాంటివారు ఏదైనా సాధిస్తారు. 
ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. 

ప్రపంచంలో ఎక్కువశాతం అల్బభావంతో జీవించడానికి కారణం 
ప్రతీ ఒక్కరూ వూజలోనో, ప్రార్థనలోనో, నమాజులోనో, భజనలోనో, 
వుండటమే. అందుకే ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేక, సాధించలేక, 
సాధించే ప్రయత్సం చేయక దుఃఖంలో జీవిస్తున్నారు. ఎంతసేపూ కోరడం, 
నమ్మకంతో ఎదురు చూడడం. ఇదే ప్రస్తుత ప్రపంచ పరిస్థితి. అందుకే 
ప్రవచం ఇంత దుఃఖంతో నిండి వుంది. ఈ స్థితి నుంచి వ్రవంచం 
బయటపడాలంటే దేహభావం పోవాలి. దేహభావానికి కారణం మనస్సు, 
మనస్సును జయించాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఒక్కటే ప్రపంచాన్ని 
ఈ స్థితి నుండి కాపాడగలిగేది. ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. 

ఎంతకాలం మానవులు ధ్యానం చెయ్యరో, అంతకాలం మానవులు 
అల్బభావంతో, అల్పులుగా అలమటిస్తూ వుంటారు. అందుచేత ధ్యానం 
చెయ్యండి. గొష్టవారుకండి. గొష్టకార్మాలు చేస్తూ గొష్టవారిగా జీవించండి. 


“సోమరులు కాకూడదు!” 


సృష్టిలో మానవునికి, పశువుకు చాలా తేడా వుంది. పశువు ఏ 
నియమాలతో బంధింపబడి లేదు. కాని మానవుడు వేలాది నైతికవిలువలు, 
బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలతో బంధింపబడి వున్నాడు. 

శరీరాన్ని రోగ రహితంగా ఉంచడం, మానవుని కర్తవ్యం. అలాగే 
మానవునకు సంసార భాధ్యతలు వున్నాయి. సంఘంలో, సమాజంలో నైతిక 
విలువలు పాటించవలని వుంది. అలాగే మంచి గుణాలు కలిగి, 
రాగద్వేషాలు లేకుండా, లోభమోహాల నుండి బయటవడి ఆత్మను 
ఉద్ధరించుకోవలసిన ధర్మం కూడా వుంది. 

భగవంతుని ద్వారా ఏ వని నిమిత్తం మానవునకు ఈ జవ్య 
ఇవ్వబడిందో, ఆ వని పూర్తి చేయడమే మానవుని కర్తవ్యం. ఈ మానవ 
జత్మ ద్వారా జ్ఞానాన్ని ప్రతిభను పెంచుకోవడమే మానవుని కర్తవ్యం. 

కాని మానవుడు, తన బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలు విష్మరించి 
వశువులాగే ప్రవర్తిస్తున్నారు. జంతువులు వాటికి నచ్చినవి తిని, నచ్చినవి 
చూసి ఎలా ఆనందిస్తున్నాయో మానవుడు కూడా తనకు నచ్చినవి 
భుజించి ఆనందిస్తున్నాడు. తనకు నచ్చినవి చూసి ఆనందిస్తున్నాడు. 


తన కర్తవృం నిర్వర్తించుకోవటానికి భగవంతుడు మానవునికి 
అమోఘమైన మేధానంపత్తి ఇచ్చాడు. కాని మానవుడు ఇంత గొప్ప 
సవతిని గార వాన గార ఆమకు; గాధ హారాన్ని నోయలకనం 

కారణంగా నష్టపరచుకుంటున్నాడు. 

మానవుడు పశువులాగ దిగజారవచ్చు. దేవతలా ఎదగవచ్చు. 
దిగజారడం చాలా తేలిక. కాని ఎదగడం చాలా కష్టం. మానవుడు 
సోమరితనం కారణంగా దిగజారుతున్నాడు. కాని ఎదగలేకపోకున్నాడు. 
మానవ జీవితం ఏదో విధంగా రోజులు గడపటానికి ఇవ్వబడలేదు. 
'గొష్టవాడవ్వటానికి, ఏదో గొష్టపని చెయ్యటానికి ఇవ్వబడింది. 


47 


కూడా పైకి ఎదగటానికి ప్రయత్నించాలి. ఆభ్థాత్మికంగా అభివృద్ధి 


సోమరితనానికి మించి అధిక నష్టాన్ని కలగచేసే శత్రువు మరొకటి 
లేదు. సోమరి ఎవ్వడూ నష్టపోతాడు, దుఃఖం పొందుతాడు. 
నుఖమనుకుని సోమరిలా తయారవుతే దుఃఖమే ఎదురవుతుంది. 


ఎంతో పాటుపడ్డారు. అందరికి ఆదర్శ ప్రాయులయ్యారు. జీవితంలో 
లోకానికి ఉపయోగకరమైన పనులు చెయ్యడమే వారి జీవిత ధ్యేయంగా 
శ్రమించారు. వారి జీవితం ఎప్పుడూ నిరాడంబరంగా ఉండటమే కాదు, 
వారి ఆశయాలు కూడా ఎంతో ఉన్నతంగా వుంటాయి. వారు ఏ సని 
చేసినా అందరి హితం కోరే చేస్తారు. అలాంటి వారిదే అసలైన జీవితం. 

మనం కూడా సోమరులు కాకూడదు. సోమరిపోతు తనకే 
నష్టాన్ని కలుగ చేసుకుంటాడు. అజ్ఞానమనే చీకటిలో తిరుగుతూ, 


చేసేవారికి, భగవంతుడు నహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. 
సోమరులు అద్యష్టాన్ని నమ్ముకుని కూర్చుంటారు. చకోర వక్షిలా 
ఎదురుచూస్తుంటారు. పని చేయకుండా, కష్టపడకుండా పూజిస్తూ, 
ప్రార్థిస్తూ, అన్నీ కోరుకుంటూ ఉంటారు. చివరకు హీనులుగా, దీనులుగా 
మిగిలిపోతారు. వారు కష్టవడరు, అన్నీ పొందాలనుకుంటారు. 
శ్రమపడకుండా అన్నీ సాధించాలనుకుంటారు. కబుర్లు చెబుతారు పని 
చెయ్యరు. అందరిని విమర్శిస్తుంటారు. నిందలు వేస్తూంటారు. తమ 
దోషాలు చూసుకోరు. ఇతరుల దోషాలు ఎంచుతారు. 
48 


వీరికి ఆశ ఎక్కువ. కష్టం చెయ్యలేరు. తేలికైన మార్గాలు 
అన్వేషిన్తుంటారు. నుఖ వడాలని నుఖాల కోనం తావత్రయ 


అనలు నుఖపడాలనుకోవడమే సోమరిలా తయారవడానికి 

ముఖ్య కారణం. అందుచేత సోమరి కాకుండా కష్టాలలో కూడా ముందుకు 
వాడినే విజయాలు వరిస్తాయి. మన పతనానికి కారణం 
భగవంతుడు కాదు, మన సోమరితనమే. 

మనకి రెండు మార్గాలున్నాయి.1. ప్రేయోమార్గం 2శ్రేయోమార్గం. 

మొదటిది ఇంద్రియాలకు సుఖాన్నిచ్చే ప్రేయోమార్గం. సోమరుల 
మార్గం. రెండవది కళ్యాణకరమైనది, శాశ్వతమైనది ఆనందమైన 
శ్రేయోమార్గం. ఇది శ్రమించే వారి మార్గం. 

ఈ శరీరం ఆత్మ యొక్క వాహనం అని గుర్తించాలి. శరీరానికి, 
ఇంద్రియాలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆత్మ ప్రకాశం ప్రకటితం 
కాదు. ఉన్నత శిఖరాలు అధిరోహించలేం. అందుచేత సోమరులు 
కాకుండా కష్టవడి ధ్యానసాధన చెయ్యాలి. ధ్యానం యొక్క సారం 
ఇంద్రియాలను జయించడం. ముక్తిని సాధించడం. అందుచేత ధ్యానం 
చేద్దాం. “సోమరులు కాకుండా జీవిద్దాం.” 


సుఖాలు కోరవద్దు - సోమరులు కావద్దు. 
చ న. 


వారు చెడ్డవారని అంటే చెడ్డతనం మనలో వున్నట్టు గుర్తు. 
లోపల చెడుతనం వుంది కాబట్టి బయట కనిపిస్తుంది. 


నేను చేసే ఈ పని ఎవరికైనా తెలుస్తుందని భయపడే పనిని, 
మీ జీవితంలో చేయకండి. 


49 


ప్రకృతి తల్లిలాంటిది! 


తల్లి తన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తుందో, ప్రకృతి కూడా తన బిడ్డలైన 
మనల్ని అలాగే ప్రేమిస్తుంది. బిడ్డలు తల్లిని గౌరవించినా, గౌరవించక 
పోయినా తల్లి బిడ్డల్ని ప్రేమిస్తూనే వుంటుంది. తనను గౌరవించట్లేదని 
ఎప్పడూ బాధపడదు. వాడు నష్టపోతాడు, కష్టాల పాలవుతాడు అని 
ఆవేదన చెందుతుంది. తల్లికోపం బిడ్డలు మంచి మార్గంలో వుండాలని, 
మంచి నడవడిక కలిగి వుండాలనే కాని నిజమైన కోపం కాదు. అలాగే 
తల్లిదండన పిల్లలలో పరివర్తన తీసుకురావడానికే కాని, అది శిక్ష కాదు. 

తల్లిని ఏటీ అడగవలసిన పనిలేదు. బిడ్డకు ఏమి కావాలో తల్లికి 
తెలును. పసితనం నుంచి బిడ్డను గమనిస్తూనే వుంటుంది. బిడ్డకు 
ఏమి కావాలో ఎంత కావాలో, కన్న తల్లికి తెలును. అందుచేత 
బిడ్డకిష్టమైనవి. బిడ్డకి నచ్చేవి బిడ్డ కోరకుండానే వాడికోసం అమర్చుతుంది. 
తాను త్యాగం చేసైనా బిడ్డను ఆనందింప చేస్తుంది. బిడ్డ తల్లిప్రేమను 
అర్థం చేనుకోకుండా తల్లిని నిందించినా, బాధించినా తల్లి 
ఉఓర్చకుంటుంది. ఇదంతా అడ్డాల్లో వున్న బిడ్డకు సంబంధించింది. అంతేకానీ 
గడ్డాలు వచ్చిన వాడి గురించి కాదు. 

అంతే కాదు పెద్దవాడైనా కాని బిడ్డను ద్వేషించదు. బిడ్డ తల్లి 
ప్రేమను అర్థం చేసుకోలేక తల్లి మీద అలిగినా, కోపంతో దూరమైనా తల్లి 
మధనపడతుందే కాని బిడ్డ మీద శతృత్వం పెంచుకోదు. బిడ్డ తన ప్రేమను 
అర్థం చేసుకుంటాడు. ఎప్పడో ఒకప్పుడు తన ప్రేమను అర్థం చేసుకుని, 
తన దగ్గరకు వస్తాడని ఎంతకాలమైనా ఎదురుచూస్తుంది. అంతే కాని 
తన బిడ్డను విమర్శించదు. మంచివాడు కాడు అని ఎప్పుడూ అనుకోదు. 

ఏ క్షణంలో అయితే బిడ్డ తన తప్పను తెలుసుకుని, పశ్చాత్తాప 
పడి, పరివర్తన చెంది, తల్లి దగ్గరకు వస్తాడో, తల్లి అన్నీ మరిచిపోయి 
బిడ్డను దగ్గరకు తీసుకుంటుంది. ప్రేమను పంచుతుంది. అంతేకాని 
గతాన్ని తిరగతోడదు. వరివర్తన చెంది బిడ్డ రావడమే ఆమె 
చూసుకుంటుంది. కాని బిడ్డలో చెడు చూడదు, బిడ్డ గతాన్ని చూడదు. 
తనకు చేసిన చెడును కూడా మరచిపోకుంది, క్షమిస్తుంది. 

50 


అలాగే ఈ తల్లిలాంటి లక్షణాలు, గుణాలు ప్రకృతిలో మనం 
గమనించవచ్చు. ప్రకృతి అంటే భగవంతుడు. మనమంతా ప్రకృతి బిడ్డలం. 
అంటే భగవంతుని బిడ్డలం. భగవంతుని గౌరవించినా, 
గౌరవించకపోయినా భగవంతుడు మనల్ని ప్రేమిస్తూనే వుంటాడు. అంటే 
ప్రకృతి మనల్ని ప్రేమిస్తూనే వుంటుంది. మనమంతా తల్లి ఒడిలో వున్న 
పసిపాపలలాంటి వారం. ప్రక్యతి ఒడిలో వున్నాం. తనను గౌరవించలేదని 
ప్రకృతి ఎప్పడూ బాధపడదు. 

అడ్డాలలో వున్నపుడు తల్లి గమనిస్తే టైం చూసుకుని, రాత్రిళ్ళు 
అలారం పెట్టుకుని బిడ్డకు పాలు పడుతుంది. బిడ్డల కడుపు నింపుతుంది. 
వారికి ఆనందం కలిగిస్తుంది. వారు హాయిగా నిద్రపోవాలని చూస్తుంది. 
గాలి లేకపోతే ఫ్యాను వేస్తుంది. లేకపోతే విసురుతుంది. చలిగా వుంటే 
వెచ్చగా రగ్గు కప్పతుంది. వాడు హాయిగా నిద్రపోవాలని చూస్తుంది. 
తాను మేలుకుని కూడా వాడిని నిద్రపుచ్చుతుంది. 

అలాగే ప్రకృతి కూడా మనము అడగందే మనము కోరకుండానే 
మనం భూమిమీదకు రాకుండానే మనకు కావలసినవన్నీ సమకూర్చింది. 
మనం పెరగడానికి కావలసిన పాలు మన అమ్మ దగ్గర ముందే ఏర్పాటు 
చేసింది. మనం హాయిగా, జీవించడానికి, ఆనందం పొందటానికి, 
కావలసినవన్నీ సమకూర్చింది. మనం తినటానికి, మన ఆకలి తీర్చటానికి 
మధురమైన ఫలాలు, రకరకాల కూరగాయలు, పప్పలు ధాన్యాలు ప్రకృతి 
నమకూర్చే వుంచింది. ఇంకా మనం చూసి ఆనందించటానికి 
సుందరమైన, రంగురంగుల మనోహరమైన దృశ్యాలు ప్రకృతి సృష్టించింది. 
వినటానికి వీనులవిందైన ధ్వనులు, ఏర్పాటు చేసింది. మనకున్న పంచ 
జ్ఞానేంద్రియాలతో అన్ని అనుభవించేలా ప్రకృతి ఏర్పాట్లు చేసి వుంచింది. 
ఇవన్నీ మనం కోరకుండానే మన కోసం, మన ఆనందం కోసం ప్రకృతి 
ఏర్పాటు చేసింది. 

పైవన్నీ తల్లి బిడ్డకు అమర్చినట్టు, ప్రకృతి మనకు అమర్చింది. తల్లి 
తాను త్యాగం చేసైనా బిడ్డకు ఆనందం ఎలా కలిగిస్తుందో! ప్రకృతి కూడా 
ఆకులు తుంచినా, కాయల కోసం కొమ్మలు విరిచినా, మన ఆనందమే 
ప్రకృతి చూస్తుంది. అలాగే నదులను కాలుష్యం చేసినా, మురికి చేసినా 
బాధపడదు. నీరు ఇస్తూనే వుంటుంది. మానవుడు తన ఆనందం కోసం 

51 


ప్రకృతిని చిన్నాభిన్నం చేసినా ప్రకృతి కోపించదు, బాధపడదు, తల్లిలా 
ప్రేమిస్తూనే వుంటుంది. ఓర్చుకుంటుంది. 

ప్రకృతిలోని సమస్తం ప్రకృతిలో భాగాలే. తల్లిప్రాలు త్రాగుతూ తల్లి 
రొమ్ములు గుద్దితే ఎలా సున్నితంగా మందలిస్తుందో, అలాగే రొమ్ము కొరికితే 
ఎలా దండిస్తుందో! ప్రకృతిలో భాగమైన జంతువులను, మూగ జీవులను 
బంధించి వాటి స్వేఛ్చను హరించినా, వాటిని తన నరదా కోనం 
బాధించినా ముందు అలాంటివి చేయకూడదని అంతరాత్మ రూపంలో 
బోధిస్తుంది. ఎవరో ఒకరి ద్వారా బోధిస్తుంది. అయినా గ్రహించక 
జీవులను చంపినా, హింసించినా, చేయకూడని మాంన భక్షణ చేసినా, 
తనలో భాగమైన ఇతరులను కష్టపెట్టి, నష్టపెట్టి మితిమీరి ప్రవర్తిస్తే రోగాల 
రూపంలో చిన్న చిన్న శిక్షలు వేస్తుంది. మన తప్పలు తెలుసుకోవటానికి 
శిక్షణ ఇస్తుంది. 

ఇవి శిక్షణ కోసం వేసే శిక్షలు అని అర్థం చేసుకోలేక తనను 
కోపించినా, దూషించినా, ఫొటోలు మార్చి అవమానించినా, మతాలు 
మార్చినా, ప్రకృతి అంటే భగవంతుడు కోపించడు. ఎప్పడో ఒకప్పుడు 
వాడే అర్థం చేసుకుంటాడని ఎదురు చూస్తాడు. తన బిడ్డ మంచివాడు 
కాడని ఎప్పుడూ అనుకోడు. 

ఎవ్వడయితే మనం మన తవ్వలు తెలునుకుని జ్ఞానం 
పొందుతామో అలాంటి తప్పలు చేయకుండా వుంటామో[ మనం చేసిన 
పాపాలు అన్నీ క్షమించి తన దగ్గరకు తీసుకుంటాడు. అంటే మోక్షం 
ఇస్తాడు. అందుచేత ప్రకృతి తల్లి లాంటిదని తెలుసుకోండి. తల్లి ప్రేమను, 
ప్రకృతి ప్రేమను గుర్తించండి. ప్రకృతికి హాని చేయకండి. ప్రకృతికి హాని 
చెయ్యడమంటే తల్లి పాలు త్రాగి రొమ్మును గుద్దడం లాంటిదేనని 
తెలుసుకోండి. ప్రకృతిని గౌరవించండి, ప్రేమించండి. ప్రకృతి ప్రేమను 
పొందండి. అన్ని ప్రాణులను, జీవులను ప్రేమించండి. 


గాఢ నిద్రలో ఉన్న సహజ స్థితిని ధ్యానం ద్వారా జాగ్రదావస్థితిలోనికి 
తెచ్చుకుంటే దానినే సమాధి స్థితి అంటారు. 


52 


మానవుడు స్వేచ్చా జీవా? 


మానవుడు స్వతంత్రంగా, స్వేచ్చగా జీవిస్తున్నాడా? ఆలోచిస్తే లేదనే 
తెలుస్తుంది. మానవుడు ఎన్నో రకాలుగా బంధింవబడి వున్నాడు. 
సాంప్రదాయాల పేరుతో, కట్టుబాట్లు, ఆచారల పేరుతో ఎన్నో రకాలుగా 
బంధింపబడి వున్నాడు. 
దేశ సాంప్రదాయాలతో మానవుడు బందీయై వున్నాడు. వీటన్నిటిలో 
చిక్కుకుని జీవిస్తూ కూడా తాను స్వతంత్రంగా, స్వేచ్చగా జీవిస్తున్నానని 
భావిస్తున్నాడు. కానీ వీటన్నిటి నుంచి బయటపడినపుడే మానవుడు స్వేచ్చా 
జీవి అంటే స్వేచ్చగా జీవించినవాడవుతాడు. 

అసలు పుట్టగానే వీటన్నిటిలో బందీ అవుతున్నాడు. అంటే బందీగానే 
పుడుతున్నాడు. అందుకే జన్మ బంధం అంటారు. మానవుడు ఈ బంధం 
నుండి విడివడాలి. బంధ విముక్తుడు కావాలి. ముక్తిని పొందాలి. జీవించి 
ఉండగానే ముక్తిని పొందాలి. జీవన్ముక్తుడుకావాలి. 

ఎందుకంటే బంధాలతో జీవిన్తున్న వాడు స్వేచ్చాజీవి ఎలా 
అవుతాడు? అసలు సృష్టి రహన్యమేమిటంటే అంతా ఒక్కటే. వేరే వేరు 
అనేవి ఏమీ లేవు. పైకి అలా కనిపిస్తున్నాయి కానీ అంతా ఒక్కటే. ఇన్ని 
రకాల బంధాలలో చిక్కుకోవడం వల్ల ఈ జ్ఞానం పొందలేకపోతున్నాడు. 
వీటిలోంచి బయటవడిన వెంటనే మానవుడు ఈ నత్యాన్ని 
తెలుసుకుంటాడు. ఈ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ దుఃఖాల నుండి 
శాశ్వతంగా బయటపడతాడు. ముక్తుడవుతాడు. 

మానవుడు కుటుంబ కట్టుబాట్లు పాటిస్తున్నాడు. అంటే తాను 
ఒక కుటుంబం వాడినన్షట్లు భావిస్తున్నాడు. కుల, మత ఆచారాలు పాటిస్తు 
న్నాడు అంటే తాను ఒక కులస్తుడనని, మతస్తుడనని భావిస్తున్నాడు. అలాగే 
ప్రాంతీయ, దేశ సాంప్రదాయాలు పాటిస్తున్నాడంటే తాను ఒక ప్రాంతం 
వాడినని, ఒక దేశస్తుడనని భావిస్తున్నట్టే కదా? అలా భావిస్తున్నాడంటే 
అంతా ఒక్కటే అన్న నృషి రహస్యాన్ని తాను తెలుసుకోనట్టే కదా? ఆ సత్యం 
తనకు అవగతం కానట్టే కదా?. ఆ జ్ఞానం తాను పొందనట్టే కదా? 

53 


అలా జీవించేవారు ఎంతో కొంత స్వార్థం ప్రదర్శిస్తూనే వుంటారు. 
సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూనే వుంటారు. నష్టపోతారు. వారు ఎన్నటికీ 
స్వేచ్చా జీవులు కాలేరు. స్వేఛ్చగా వ్యవహరించలేరు. వ్రవర్తించలేరు, 
జీవించలేరు. ముక్తి పొందలేరు. 

గమనిస్తే ప్రతీ ఒక్కరూ కుటుంబ కట్టుబాట్లను పాటిస్తూనే 
వుంటారు. ఆ కుటుంబంలో వున్న ఆచారాలు, అలవాట్లు, వద్ధతులు 
అనుసరిస్తారు. వారు చేనుకునే ఫంక్షన్లు కాని, వేడుకలు కాని, పండుగలు 
కానీ కుటుంబ పద్ధతుల ప్రకారమే చేసుకుంటారు. మా పద్దతి ఇది, మా 
ఆచారం ఇది అంటూ ఆ కుటుంబంలో వస్తున్న కట్టుబాటు ప్రకారమే 
చేస్తుంటారు. 

ఇంకా గమనిస్తే కుటుంబం తరువాత కుల, మత ఆచారాలను 
పాటిస్తూంటారు. సాటి కులస్తులను, మతస్తులను గౌరవించడం, ఆ కుల 
ఆచారాలు, మతాచారాలు పాటించడం, వారంతా ఏమి చేస్తే తాము 
అదే చెయ్యడం చేన్తుంటారు. అలా ఆ కులం వారినే వివాహం 
చేసుకోవడం, ఫంక్షన్లుకు, పార్టీలకు ఆ కులం వారికి ప్రాముఖ్యం ఇచ్చి 
విలవడం, పెళ్ళెళ్ళకు, చావులకు ఆ కులం వారే ఎక్కువగా 
కలగచేసుకోవడం, ఆ కులాచారాల ప్రకారం ఆచరించడం చేస్తుంటారు. 

అలాగే మతాన్ని అభిమానించడం, మతాచారాలు పాటించడం, 
అంటే కొంతమంది బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది బొట్టు తీసి వేస్తారు. 
ఇంకా కొంతమంది బురఖా కప్పకుంటారు. వస్త్రధారణ కూడా మతాచారం 
ప్రకారమే వుంటుంది. దేవుని ఆరాధించడం కూడా మతాచారం ప్రకారమే 
వుంటుంది. కొంతమంది వూజిన్తారు. కొంతమంది ప్రార్థిస్తారు. 
మరికొంతమంది నమాజు చేస్తారు. అలా మతాచారం ప్రకారం ఎవరికి 
వారు ప్రవర్తిస్తారు. అంతేకానీ తాము చేసే పనివల్ల ప్రయోజనం వుందా? 
లేదా? అని ఆలోచించరు. ప్రతీ ఒక్కరూ ఇతర మతస్తులను ద్వేషిస్తారు. 
తమ మతస్తులను ప్రేమిస్తుంటారు. మతాచారాలు, మత నియమాలు 
పాటించకపోతే దేవుడు కోపిస్తాడని కూడా భయపడతారు. 

భగవంతునికి రూపం లేదు అంటూనే భగవంతుని గూర్చి, సృష్టి 
నియమాలు గురించి, ధర్మాల గురించి బోధించడానికి వచ్చిన దూతలను 

54 


దేవుళ్ళని ఆరాధిస్తుంటారు. వారు చెప్పినవి ఆచరించడం మాని వారిని 
ఆరాధించటానికి, కోరటానికి ప్రాముఖ్యం ఇస్తారు. వారి పేరుతో మతాలు 
స్థాపించుకుని, కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసుకుని ఆ మతాచారాల 
ప్రకారమే చేస్తుంటారు. 

ఆ తరువాత ప్రాంతాన్ని, దేశాన్ని అభిమానిస్తూ ప్రాంత, దేశ, 
సాంప్రదాయాలు పాటిస్తారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తమ దేశ 


ఇలా అన్నీ పాటిస్తూ, అన్నిటినీ గౌరవిస్తూ, తాను కేవలం మానవుడ్మి, 
మానవ జాతికి చెందిన వాడిని అన్నది మర్చిపోయారు. ఎంతసేవూ తాను 
ఈ కులస్తుడ్హి ఈ మతస్తుడ్మి ఈ దేశస్తుడి అని భావిస్తారే తప్ప మానవుడి 
అన్న భావం వుండదు. అందరూ వేరు వేరు కులస్తులు, మతస్తులు, దేశస్తులు 
అని భావిస్తారే తష్ట అంతా ఒకటే, అంతా మానవులే అని భావించరు. 
అలాగే తాను ఈ కులన్తుడిని, ఈ మతన్తుడిని, ఈ దేశస్తుడిని అని 
చెప్పకుని గర్విస్తారు. సంతోషపడుతుంటారు. అంతే కాని మానవుడి అని 
భావించరు. 
తాను ఫలానా అని భావిస్తూ ఇతరులను ద్వేషిస్తూ వుంటారు. 
స్వార్థంగా ప్రవర్తిస్తూంటారు. కానీ అంతా ఒకటే అని అందరినీ ప్రేమించరు. 
నిస్వార్థంగా ప్రవర్తించరు. సృష్టి రహన్యాన్ని గుర్తించరు. భగవంతుని 
ఆశయాన్ని గుర్తించరు. పైగా భగవంతుడంటే ఇష్టమంటారు. ఆయనకు 
అంతా సమానమంటారు. ఆయనకు అంతా సమానమైనపుడు ఆయన్ను 
ఇష్టవడే తాము అందరినీ నమానంగా చూడరు, గౌరవించరు, 
ప్రేమించరు. ఎంతసేపూ వారు ఇతరులు అన్న భావంతో మోసగిస్తారు. 
అవమానిస్తారు. నష్టవరుస్తారు. కష్టాలు పాలు చేస్తారు. దోచుకుంటూ 
వుంటారు. అంతా సమానమన్న భావం లేకుండా తామే అధికులమన్న 
భావంతో ఆధిక్యం ప్రదర్శిస్తుంటారు. ఇతరులను చులకనగా, హీనంగా 

55 


చూస్తుంటారు. 

ఇలా ప్రవర్తించటానికి ముఖ్య కారణం మానవుడు కుటుంబం, 
కులం, మతం, ప్రాంతం, దేశం అన్న వాటిలో బందీ కావడమే. ఈ బంధాల 
నుండి ఎంతకాలం బయటిపడడో అంతకాలం మానవుని ప్రవర్తన అంతా 
వేరు వేరు అన్నట్టుగానే వుంటుంది. 

అలా మానవుడు ఎంతకాలం సృష్టి రహస్మాన్షి అర్థం చేసుకోడో 
అంతా ఒకటే అని అర్థం చేసుకోడో అంతకాలం దుఖపడుతూనే వుంటాడు. 
దుఃఖంలో జీవిస్తూనే వుంటాడు. ఈ దుఃఖంలోంచి బయటపడాలంటే 
ఖచ్చితంగా అంతా ఒకటే అన్న సృష్టి రహస్యాన్ని అవగతం చేసుకోవాలి. ఆ 
క్లానాన్ని పొందాలి. 

మరి ఆ జ్ఞానం పొందాలంటే ముందు తాను చిక్కుకున్న కులం, 
మతం, దేశం అన్న బంధాల నుండి బయటపడాలి. స్వేచ్చను పొందాలి. 
అప్పడే అతనికి జ్ఞానం లభిస్తుంది. అప్పడే అతను స్వేచ్చా జీవి. స్వేచ్చగా 
జీవిస్తున్నట్టు. అలాంటివాడే అందరూ ఒకటే అని ప్రవర్తించగలడు. ఏ 
మాత్రం ఎందులో అతడు బంటీయై వున్నా అతడు స్వేచ్చా జీవి కాలేడు! 

మరి ఇటువంటి వాటి నుండి బయట పడాలంటే ముఖ్యంగా 
నేను ఫలానా అనే అహంకారం, ఫలానాది నాది అనే మమకారం పోవాలి. 
అవిపోయే దాకా మానవుడు స్వేచ్చా జీవి కాలేడు. మరి నేను, నాది 
పోవాలంటే ఒక్కటే మార్గం. అదే ధ్యానం. ధ్యానం విశేషంగా చేస్తుంటే 
నేను, నాది అన్నది పోయి అంతా ఒక్కటే అన్న సత్యం అవగతమవుతుంది. 
అప్పడే అందరినీ ప్రేమించగలడు. అందరినీ సమానంగా చూడగలడు. 
స్వేచ్చగా జీవించగలడు. 


కోట్లు సంపాదించిన వారి కంటే, చక్రవర్తి లాంటి పదవులు 


సంపాదించిన వారి కంటే, గొప్ప పాండిత్యం సంపాదించే కంటే, 
మోక్ష మార్గంలో (అంటే ధ్యానంలో) ప్రవేశించిన వాడే గొప్పవాడు. 


“కలస జీవించాలి!” 


సృష్టిలో ఎన్నో జాతులున్నాయి. అందులో మానవ జాతి చాలా 
విశిష్టమైనది. ఈ మానవ జాతి ముఖ్యంగా స్ర్తీ, వురువులుగా 
విభజింపబడ్డారు. అంటే మానవుల్లో స్త్రీలు, పురుషులు అని రెండు రకాల 
వారు మనకు కనిపిస్తారు. అంటే స్త్రీలైనా, పురుషులైనా అంతా మానవులే. 
అంతా సమానమే అని తెలుసుకోవాలి. 

ఈ మానవులలో స్త్రీ పురుష బేధమే కాదు. ఇంకా అనేక బేధాలు 
కనిపిస్తాయి. తెలుపు నలుపు, పొడుగు పొట్టి, బలవంతులు బలహీనులు, 
ఆరోగ్యవంతులు అనారోగ్భులు, అందమైనవారు అంద విహీనులు ఇలా 
చూసుకుంటూ పోతే ఒకరికీ ఒకరికీ అసలు పోలికే వుండదు. సంబంధమే 
వుండదు. ఆకారంలో, రంగులో, శక్తిలో తెలివిలో, ఆరోగ్యంలో ఎన్నో 


పేదలు, అధికారంలో వున్నవారు అధికారం లేనివారు, ఉద్యోగస్తులు 
నిరుద్యోగులు, యజమానులు పనివారు. అలా ఈ మానవులనే ఎన్నో 
రకాలుగా విభజించి చూస్తున్నారు. ఇంకా గమనిస్తే కుటుంబాలుగా, 
కులస్థులుగా, మతన్తులుగా, ప్రాంత వానులుగా, దేశస్తులుగా కూడా 
విభజించారు. 

కానీ ఏది ఏమైనా అందరూ మానవులే. అందరూ ఒకటే. 
భగవంతునికి అందరూ నమానమే. కారణం అందరి దేహాలు 
పంచభూతాలతో తయారు చేయబడినవే. అంతేకాదు అన్ని దేహాలు ఒకే 
ఆత్మశక్తితో పనిచేస్తున్నాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే మానవులలో తేడాలు 
లేనేలేవు. 

ఇంకా గమనిస్తే అందరికీ మనస్సు వుంది. ఎవరికైనా కష్టం కలిగితే 
బాధ ఒక్కటే. అందరికీ ఆకలి ఒక్కటే. అందరికీ చూసే కళ్ళన్నాయి. వినే 
చెవులు వున్నాయి. మాట్లాడే నోరు వుంది. పనిచేసే చేతులు, కాళ్ళు 
వున్నాయి. అందుచేత మానవ జాతి అంతా ఒకటే. అంతా మానవులే అని 
తెలుసుకోవాలి. 

మానవులకంటే ముందు అందరూ ఆత్మలే. ఆత్మ స్వరూపులే. ఆ 
స్థితిలో అంతా ఒకటే. ఎరికి ఏ త్వా వుండదు కానీ ఈ అక్కలు తమ 


ఎదుగుదల కోసం, తమ ఉన్నతి కోసం, కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం, 
కొన్ని అనుభవాల కోనం, భూమి మీదకు వచ్చి ఈ మానవదేహం 
ధరించడం జరిగింది. అందుకే మానవుడని పిలువబడుతున్నాడు. 

అలా కొన్ని కారణాల వల్ల దేహం ధరించిన మానవునకు భూమి 
మీద జీవించడానికి దేహానికి కొన్ని అవసరాలు వున్నాయి. మానవుడు 
భూమి మీద జీవించాలంటే, తన జన్మ లక్ష్యాన్ని సాధించాలంటే కొన్ని 
తప్పనిసరి నెరవేర్చకోవలసిన, సమకూర్చకోవలసిన అవనరాలు వున్నాయి. 
అవి కూడు, గూడు, గుడ్డ అంటే ఆహారం, బట్ట, ఇల్లు. ఇవే కాకుండా 
ముఖ్యంగా పురుషునికి స్తీ అవసరం వుంది. అలాగే స్త్రీకి పురుషుని 
అవనరం ఉంది. జీవించడానికి శరీరానికి తిండి, బట్ట, ఇల్లు ఎలా 
అవసరమో, ప్రకృతి సహజమైన శారీరక వాంఛ తీరటానికి పురుషునికి 
స్తీ, స్త్రీకి పురుషుడు తప్పనిసరి అవనరం. 

అందుచేత జీవితంలో మానవుడు ఆహారం, వస్త్రం, గృహం ఎలా 
నంపాదించుకుంటాడో అలాగే వురుషుడు న్రీని, నీ వురుమణ్ణి 
సంపాదించుకుంటారు. ఇది మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తూనే వున్నాం. 
పుట్టగానే కూడు కోసం ఎలా పరితపిన్తారో అలాగే వయస్సు రాగానే తోడు 
కోనం ప్రతీ ఒక్కరూ ప్రయత్తిస్తారు. ఒక్కటవుతారు. నంసారంలో 
ప్రవేశిస్తారు. ఇది ప్రకృతి సహజం. 

అలా అవనరాలు తీరగానే మానవుడు తన జీవిత లక్ష్యాన్ని 
సాధించటానికి ప్రయత్నించాలి. అవసరాల వరకు పరిమితమై జీవితమంటే 
ఏమిటి? జీవితం దేనికి?జీవితంలో ఏమి సాధించాలి? జీవితం 
అనుభవించటానికేనా? లేక ఇంకా ఏమైనా సాధించటానికా? అని 
ఆలోచించి అవి సాధించటానికి కృషి చెయ్యాలి. 

కానీ మానవుడు ఇవన్నీ ఆలోచించడం మాని నేను పురుషుణ్ణి, 
నేను ధనవంతుణ్ణి, నేను అందగాడిని, నేను పదవి వున్నవాడిని, నేను 
బలవంతుణ్ణి అని అనుకుంటూ తోటి వారిని, ఇతరులను రకరకాలుగా 
హింసిస్తూ, అవమానిస్తూ మోసగిస్తూ, బాధిస్తూ ఆధిక్యత ప్రదర్శించటానికి 
ప్రయత్నిస్తున్నాడు. 

ఇంకా గమనిస్తే సమాజంలో పురుషులు తమ కంటే స్త్రీలను 
తక్కువగా చూడటం, హీనంగా చూడటం, అవమానించడం, బాధించడం 
ఎక్కువగా చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పురుషాధిక్యత 

58 


కనబడుతూనే వుంది. 

తమ జీవిత లక్ష్య సాధనకు, జీవిత అవసరాలకు అవసరమని 
తోడైన భార్యను తక్కువగా చూడటం, తనతో నమానమని 
భావించకపోవడం, వారు తమ లాంటి మానవులేనని భావించకపోవడం 


ఆర్థిక హక్కు కలిగి వుండటం బార్యను తక్కువగా చూడటానికి ముఖ్య 
కారణమయ్యింది. అందుచేత వురుషుడు స్త్రీని తన అవనరాలకు 
ఉపయోగించుకోవడమే కాదు. తన కోసమే భార్య అన్నట్టుగా తన సేవకే 
భార్య అన్నట్టుగా వ్రవర్తిన్తున్నాడు. అంతే కాని ఇద్దరూ నమానమే. 
నంసారంలో ఇద్దరి అవనరం వుంది. ఇద్దరి పాత్ర నమానం. ఎవరు 
లేకపోయినా ఇంకొకరు వుండలేరు. జీవించలేరని 
తెలుసుకోలేకపోతున్నాడు. 

ఎంతసేపూ తన బలం, తన ధనం చూసుకుని అధికుడిని అని 
ప్రవర్తిస్తున్నాడు కానీ ఇద్దరూ మానవులే, ఇద్దరూ ఆత్మ స్వరూపులే ఇద్దరూ 
సమానమే. ఇక్కడ ప్రదర్శించవలసింది బలం కాదు, తెలివి, ధనం కాదు 


దీనికి తోడు తరతరాల నుంచి సమాజంలో స్త్రీని, తక్కువగా 
చూడటం, వుట్టినష్టటి నుండి స్త్రీని మానసికంగా అల్బురాలిగా తయారు 
చేయడం జరుగుతుంది. అందుచేత స్త్రీ సహజంగానే తాను అబలనని 
భావించడం, ఏమీ చేయలేనని అనుకోవడం. ఏమీ చెయ్యకపోవడం. 


కుటుంబంలోనే చిన్నప్పటి నుండీ ఆడ పిల్లలను తక్కువగా 
చూడటం, అంతే కాదు ఆడపిల్లను కనడమే నష్టంగా భావించడం 
చూన్తున్నాం. అనలు ఇక్కడి నుండే అంటే జన్మించకుండానే స్త్రీ 
అవమానించబడుతుంది. తక్కువగా చూడబడుతుంది. తరువాత ప్రతీ 
సందర్భంలో అడుగడుగునా స్త్రీకి అవమానాలే, తక్కువ చూపులే, సమాన 
స్థాయి ఎక్కడా ఇవ్వబడలేదు. గమనిస్తే ఇది అందరికీ తెలుస్తుంది. 
ఆడపిల్లలు మగపెల్లలు తగువులాడుకుంటే తల్లులే మగపిల్లవాణ్ణి 
59 


ఏమీ అనరు. ఆడపెల్లలనే మందలిస్తారు. వాడు మగవాడు మగవాడితో 
నీకు దెబ్బలాటేమిటి? ఆడపిల్లలు అణుకువగా వుండాలి అంటారు. ఏమైనా 
ఆటలాడినా, కొన్ని సాహసకార్యాలు చేస్తున్నా మగరాయుడిలా ఏమిటి 
ఆ పనులు? ఆడది ఆడదానిలా ప్రవర్తించాలి అంటారు. అలా నిరుత్సాహ 
పరుస్తారు. నువ్వు తక్కువ దానివి. అల్బురాలివి నువ్వు ఏమీ చెయ్యలేవు 
అని ఎప్పటికప్పడు మానసికంగా నిరుత్సాహపరుస్తూనే వుంటారు. ఏ 
తల్లికూడా మగపిల్లలను నిరుత్సాహ పరచదు. పైగా ప్రోక్టహిస్తుంది కూడా, 
ఆడది అబలై పోవటానికి ఏ పని చెయ్యటానికైనా ధైర్యం చూపించక 
పోవటానికి ఇదొక కారణం. 

పుట్టినష్టటి నుండి ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి జీవించటానికే 
పుట్టినప్పటి నుండి ప్రోళ్సహించబడటం వల్ల, భార్యగా ఎదిగినా కూడా 
మగని చాటులోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది. ఆమె అలాగే ప్రవర్తిస్తుంది. 

అలాగే ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళుతుంటే, ఆమె ధైర్యానికి 
మెచ్చుకోవలసింది పోయి వెంటనే, ఒక్కదానివే ఎలా వెళతావు? జాగ్రత్త 
కావాలి. ఎవరినైనా తోడు తీసుకు వెళ్ళు అంటారు. అదే మగ పిల్లవాడు 
వెళితే ఏమీ అనరు. అలా ఆడపిల్లలు చిన్నప్పటి నుండి విని, విని ఎలా 
తయారయ్యారంటే తాము ఒంటరిగా ప్రయాణం చేయలేనేమోననే భావం 
బలంగా వారిలో నాటుకు పోయింది. అందుచేత పెళ్ళెయిన వారే కాదు, 
ఇంకా పెద్ద వారైనా ఒక్కరే ప్రయాణించటానికి భయపడతారు. తోడు 
కోసం చూస్తుంటారు. కారణం చిన్నపష్టటి నుంచి ఇచ్చిన ట్రయినింగే. 

ఇంకా ఆడపిల్లలకు ఇచ్చిన ట్రయినింగు ఏమిటంటే! నీ శీలాన్ని 
లేకపోయినా ఒక్కటే అంటారు. ఇది కూడా తరతరాల నుంచి స్త్రీ అబలగా 
మారటానికి మరొక కారణం. శీలం పోతుందనే భయంతో స్తీ ఏమీ 
చెయ్యలేకపోతుంది. ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. దేనికి నాహసించలేక 
అల్బురాలిగా, అబలగా మిగిలిపోతుంది. పురుషాధిక్య ప్రపంచం 'శీలం' 
స్తీకే ముఖ్యమన్నట్టు వురుమనికి అవనరం లేదనట్టు చిత్రించింది. 
వురుమనికి 'శీలం' గురించి బోధించరు. చెప్పరు. మరి 'శీలం' అన్నది 
పురుషునికి అవసరం లేదా? 'శీలం' స్త్రీకి మాత్రమేనా? 

శీలం చెడిన స్త్రీ పురుషుడికి పనిచెయ్యకపోకే, శీలం చెడిన 
పురుషుడు స్త్రీకి ఎలా పనిచేస్తాడు?ఇద్దరూ మానవులే కదా? శీలం ఇద్దరికీ 

60 


అవసరమే కదా? అబల కాబట్టి శీలం చెడినా స్త్రీ పురుషుణ్ణి భరించాలి. 
కాని శీలం చెడితే పురుషుడు మాత్రం స్త్రీని భరించడు. వదిలివేసి ఇంకొక 
స్త్రీని చేసుకుంటాడు. 

సమాజం స్త్రీకి ప్రసాదించిన గొప్ప కానుక 'శీలం'. ఇది పురుషునికి 
ఇవ్వకుండా స్త్రీకి సమాజం అదనంగా ఇచ్చినవరం అన్నట్టుగా చిత్రించారు. 
కానీ ఈ భయంతో స్త్రీ ఊహించలేనంత శక్తి హీనురాలయ్యింది. ఆబలగా 
మారిపోయింది. 

అంతేకాదు కొంతమంది పురుష పండితులు కొన్ని పురాణ కథల 
పేరుతో స్త్రీని ఇంకా అబలగా చేశారు. స్త్రీలు శక్తివంతులైనా శక్తిలేని వారుగా 
తయారు చేశారు. శీలమే కాదు పాతివ్రత్యాన్ని కూడా స్త్రీలకు అంటగట్టారు. 
ఎంత వరకు అంటే “సతికి పతియే ప్రత్యక్ష దైవం” అంటే భార్యకు భర్త 
తప్ప వేరే దేవుళ్ళ లేరన్షట్టుగా వ్రాసారు. భర్తకు దేవుళ్ళున్నారు. వారి భార్యకు 
మాత్రం భర్తే దేవుడు అని చిత్రించారు. అదే పత్రివ్రతా లక్షణం అని కూడా 
తెలియచేశారు. 

“అహం బ్రహ్మాఫ్మి” అన్న వేదవాక్కుకి బూజు పట్టించారు. ఎవరికి 
వారే దైవమైనపుడు ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? ఇక్కడ ఎక్కువ 
లేదు, తక్కువ లేదు కాని ఆ పండితుల కథల ప్రకారం భర్తలు బాధించినా 
స్త్రీలు మాట్లాడకూడదు. తాగి వచ్చి తన్నినా కూడా భరించాలి. తన దెబ్బలు 
మరచిపోయి మరల భర్తకు సేవ చెయ్యాలి. భర్త తిట్టినా తాను మాత్రం 
పల్లెత్తు మాట అనకూడదు. వాడు కుష్టువాడైనా, రోగైనా పనికి రాని 
వాడైనా భరించాలి, సేవ చెయ్యాలి. కానీ అదే భర్త అయితే భార్యకు ఏమీ 
చెయ్యడు, పట్టించుకోడు. భార్య వనికి రాకపోతే ఇంకొక వివాహం 
చేసుకోవటానికి ప్రయత్తిస్తాడు. పిల్లలు లేకపోయినా ఆఖరుకు మగపిల్లలు 
కలగకపోయినా లోపం భార్భదంటూ ఇంకొక వివాహం చేసుకోవటానికి 
ప్రయత్నిస్తాడు. ఇంకా పతివ్రతా లక్షణాలు అంటూ స్త్రీకి ఎన్ని ఆంక్షలు 
విధించారో, ఎన్ని కట్టుబాట్లు విధించారో ఎన్ని నియమాలు ఏర్పాటు 
చేశారో, ఎన్ని రకాలుగా స్త్రీని అణగదొక్కారో సమాజాన్ని చూస్తే తెలుస్తుంది. 
సుమతి, సావిత్రి, దమయంతి అంటూ ఏవో కొన్ని కథలు చెప్పి స్త్రీని ఎంత 
అణగదొక్కాలో అంత అణగదొక్కారు. అబలగా మార్చారు. ఆశక్తురాలిగా 
తయారు చేశారు. ఏమీ చేయలేని వారిగా స్త్రీని తయారు చేశారు. 

కానీ ఆలోచించండి, గమనించండి సమాజం ఇంతలా స్త్రీని అణగ 

61 


తొక్కుతున్నా కూడా స్రీలు ఎన్ని సాధిస్తున్నారు? ఎన్నో రంగాలలో 
వురుషులతో సమానంగా ఎదుగుతున్నారు. పోటీ పడుతున్నారు. అసలు 
అలా అణగతొక్కకుండా వుంటే స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమేనన్నది 
స్రీలు ఖచ్చితంగా బుజువు చెయ్యగలరు. చూపించగలరు. చాటి 
చెప్పగలరు. 
అందుచేత నంసారంలో భార్మాభర్తలిరువురూ నమానమనన్న 
భావం ఏర్దరచుకోండి. ఎవరూ ఒకరికంటే ఒకరు అధికులు కారు. అసలు 


నరికదా నంసారంలో సుఖ శాంతులు కూడా వుండవు. సంసారం నరక 
మవుతుంది. 

నంసారమన్నది “కలని జీవించటానికి కాని కలహించు 
కోవటానికి కాదు". అందుకే “కలసి వుంటే కలదు సుఖం” అంటారు. 
ఎవ్పడయితే ఇద్దరూ నమానమేనన్న భావం కలుగుతుందో అపుడు 
కలహాలు వుండవు. ఇద్దరూ కలిసి జీవిస్తారు. అందుచేత భూమి మీద 
వున్నంత కాలం "కలిసి జీవించాలి" జవ్మ లక్ష్యాన్ని సాధించాలి. దీనికి ధ్యానం 
చెయ్యాలి. ధ్యానం చేస్తేనే అంతా ఒక్కటేనని అర్థం చేసుకోగలం. “కలిసి 
జీవించగలం” సంసారాన్ని స్వర్గం చేసుకోగలం. అంటే ఇహలోకంలోనే 
కాదు. పరలోకంలో కూడా శాశ్వత ఆనందాన్ని పొందుతాం. 


ల అమా. 


పాలల్లో పంచదార కలిపితే పాల ఆకారం మారదు. 
పాల మాధుర్యం పెరుగుతుంది. అలాగే జీవితంలో ధ్యానం 


చేస్తే జీవితం మారదు. జీవితంలో మాధుర్యం (ఆనందం) 


“ప్రకృతి నిర్ణయాన్ని గౌరవించాలి!” 


ఇష్టం అంటాం. అలా మాటలతో ఇష్టమంటాం. కానీ చేతలలో చూపించం. 
కానీ చేతల ఇష్టమే నిజమైన ఇష్టం. కాని మాటలతో చెప్పే ఇష్టం నిజమైన 
ఇష్టం కాదు. అలా మనం చేతలతో భగవంతుని మీద ఇష్టం చూపించం 


కానిది, లేనిది అంటూ ఏదీ లేదు కదా? ఆయన సర్వాంతర్యామి అంటే 
సర్వత్రా వున్నట్లే కదా? అంతేకాదు ప్రక్యతే ఆయనంటారు. ప్రకృతిలో ఏమి 
జరిగినా ఆయన నిర్ణయం ప్రకారమే కదా? ప్రకృతి నుండి మానవులు 


ప్రకృతే భగవంతుడు కనుక జరిగేవన్నీ ప్రకృతి నిర్ణయం ప్రకారమే 
జరుగుతుంటాయి. అందుచేత “ప్రకృతి నిర్ణయాన్ని గౌరవించాలి". కానీ 
మనం దీనికి విరుద్ధంగా ప్రవర్తిన్తున్నాం. 
చూడండి ఎక్కువగా వర్నాలు పడుతుంటే ఎన్ని రకాలుగా 
'మాట్లాడతామో అబ్బ ఏమి వర్షాలు పట్టుకుని వదలడం లేదు. ఈ వర్షాలు 
వస్తే అంతా చిరాకే, పడితే అదే లోకంగా పడతాయి, లేకపోతే అసలుపడవు. 
అబ్బ ఈ వర్షంలో ఏ వని చేనుకోవాలన్నా కుదరదు అంటూ ఎన్నో 
రకాలుగా విసుక్కుంటాం. ఒకవేళ వర్షాలు పడకపోయినా విమర్శిన్తాం. 
ఎండలు మండిపోతున్నాయి. ఈ వానలు ఎప్పడు పడతాయో! అంటూ! 
ఎక్కువ చలిగా వుంటే అబ్బబ్బ ఈ చలి చంపేస్తుంది బయటకు 
అంటూ ఏమి జరిగినా విమర్శించటం మటుకు మానం. 
అంటే వ్రకృతిని విమర్శిన్తున్నట్టే కదా! వ్రకృతి నిర్ణయాన్ని 
ఆహ్వానించకపోకే వృతిరేకిస్తున్నట్టే కదా! అంటే భగవంతుని విమర్శిస్తున్నట్టే 
కదా? 


అలాగే ఒక భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, రకరకాల ప్రకృతి 
వైపరీత్యాలు వచ్చినా రకరకాల విమర్శలు చేస్తుంటాం. కానీ అన్నీ ప్రకృతి 
నిర్ణయమని గ్రహించాలి. 

భగవంతుని ఇష్టపడేవారు భగవంతుని నిర్ణయాన్ని కూడా ఇష్ట 
పడాలి అంగీకరించాలి. ముందు ఇది నేర్చకోవాలి. అంటే ప్రకృతిలో జరిగే 
ప్రతీదాన్ని స్వీకరించాలి. ఆహ్వానించాలి, గౌరవించాలి. ఆఖరుకు మన 
జీవితంలోనైనా సరే, మన చుట్టు ప్రక్కలైనా సరే, ఏది జరిగినా, ఏ 
సంఘటన జరిగినా ప్రతీదీ ప్రకృతి నిర్ణయమే. అన్నిటికీ కారణముంటుంది. 
అంతా న్యాయమే జరుగుతుంది. అన్మాయమనేది లేనేలేదు. ప్రకృతిలో 
జరిగేది అంతా న్యాయమే. ప్రకృతి నిర్ణయం సరైనదే అంటే భగవంతుని 
నిర్ణయం సరైనదే అని తెలుసుకోవాలి. 

అలా ప్రకృతి నిర్ణయం గౌరవించడం నేర్చుకుంటే మనం ఎప్పడూ 
లాభమే పొందుతాం. విమర్శించితే అంటే భగవంతుని విమర్శిస్తే నష్ట 


ఎందుకు కోరుతున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆయన్ను ఎందుకు 
వేడుకుంటున్నాం. గొష్టవాడనే కదా అన్ని చేస్తున్నాం. గొప్పవాని నిర్ణయాలు 
ఎవడూ తవ్వకావు, విమర్శనాత్మకంగా వుండవు. ఇది అందరూ 
తెలుసుకోవాలి. 

మనం ప్రకృతిని ఎంత వరకు అర్థం చేసుకుంటున్నాం? ప్రకృతి 
గురించి మనకు ఎంత తెలును? ప్రకృతి పట్ల మన కర్తవ్యం ఏమిటి? 
అసలు ప్రక్యతి అంటే ఏమిటి? ప్రక్యతి పట్ల మన బాధ్యత ఏమిటి? మన 
బాధ్యత మనం సరిగ్గా నిర్వర్తిస్తున్నామా? ప్రకృతి నుంచి ఆశించే ముందు 
ప్రకృతికి మనం ఇవ్వవలసింది ఇస్తున్నామా? మనం ప్రకృతిని గౌరవిస్తే, 
సహకరిస్తే ప్రకృతి మనకు నహకరించదా? మన హింసాత్మకమైన చర్యలే 
ప్రకృతి అస్తవ్యస్త చర్చలకు కారణమని అర్థం చేసుకున్నామా? అందుచేత 
ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. మనలో లోపాలు 
ధ్యానం చేస్తే ప్రతిదాన్ని అంగీకరిస్తాం. అన్నిటిని గౌరవిస్తాం. జరిగే ప్రతీదానికి 
కారణం వుంటుందని తెలునుకుంటాం. “వ్రకృతి నిర్ణయాన్ని 
గౌరవించగలుగుతాం".  ప్రక్యతి సహకారాన్ని పొందగలుగుతాం. సకాల 
వర్షాలు, పుష్కల వంటలు, పాడితో సన్మశ్యామలమే. అందరం సుఖ 
సంతోషాలతో జీవిస్తాం. 


“దేవుళ్ళు మనకోసమే వృన్నారా?” 


మనం అనుకుంటాం. దేవుళ్ళంతా మనకోసమే ఉన్నారని మనకు 
వరాలివ్వడం, మనకు సంపదలివ్వడం, మన సుఖాలు చూడటమే ఆ 
దేవుళ్ళ పని అని అనుకుంటాం. అంతకన్నా ఆలోచించం. ఎందుకంటే 
అనలు దేవుళ్ళకి మనకు సంబంధమేమిటి? మన గురించి దేవుళ్ళ 
ఎందుకు ఆలోచించాలి? మన గురించే ఆలోచించాలన్నది మన హక్కా? 
ఇలాంటివి ఎనో ఆలోచించాలి. 

అసలు అన్ని కోట్ల మందిలో మనం ఎంత? దేవుళ్ళకు మనవల్ల 
జరిగే మేలు ఏమైనా వుందా? అని ఆలోచించం. మనకి వ్యాపారంలో 
లాభ, నష్టాలు వస్తే దేవుళ్ళకి వచ్చే లాభమేమిటి? నష్టమేమిటి? ఇదంతా 
దేవుని లోకమే కదా? లోకంకోసం మనమెపుడైనా ఖర్చుపెట్టామా? మనకి 
జబ్బు చేసి బాధ పడుతున్నాం. దేవుడు ఎందుకు ఆదుకోవాలి? లోకంలో 
అనారోగ్యంతో బాధవడేవారికి మనమెవుడైనా సాయపడ్డామా? లోక 
కళ్యాణం కోనం మనమేమైనా పాటు వడుతున్నామా? మన వల్ల 
లోకానికేమైనా మంచి జరుగుతుంటే అపుడు దేవుడు ఆదుకోవడంలో 
అర్థం వుంది. కానీ, మన స్వార్థంతో లక్షలు కోట్లు గడించడానికి, 
అన్మాయంగా, అక్రమంగా సంపదలు ఆర్జించడానికి, సాటి ప్రజలను 
మోసగిస్తూ, సాటి జీవులతో వ్యాపారం చేసి, హింసిస్తూంటే, ఆదుకోవాలా 
ఇవన్ని ఆలోచించనక్కరలేదా? 

ఇంకా దేవుళ్ళ మనకి సాయం చెయ్యాలి మనం మాత్రం ఎవరికి 
సాయం చెయ్యం, వాళ్ళు మనకి ఐశ్వర్యం ఇవ్వాలి కాని మనం ఎవరికీ 
పైనా ధర్మం చెయ్యం. దేవుళ్ళు మనకి రోగాలు లేకుండా చెయ్యాలి మనం 
మాత్రం ఇతరులను, ఇతర జీవులను హింసించకుండా వుండం. మన 
జీవితం ఆనందంగా ఉండాలి. కాని మనం మాత్రం ఎవరిని ఆనందంగా 
ఉండనివ్వం. అలా నిర్ధాక్షిణ్యంగా, స్వార్థంగా, ప్రేమ రహితంగా బ్రతికేవారికి 
దేవుడి దయ కోరే హక్కు ఎక్కడిది? మన క్రూర కర్మలు, పాప కార్యాలకు 


అసలు ఈ స్యష్టి అంతా వారిదే కదా? అనలు మనం ఇచ్చే కానుకల 
వైపు దేవుళ్ళ చూస్తారా? అసలు వీటిని దేవుళ్ళ తీసుకుంటున్నారా? 
మనం ఇచ్చే వులిహోరలు, దద్దోనాలు, లడ్డూలు, వడలు దేవుడికి ఇష్టమా? 
అసలు మన ఇష్టాలనే భగవంతుడి ఇష్టాలుగా చేస్తున్నాం. కాని మనం 
ఇవ్వదగ్గ ప్రేమను మాత్రం ఇవ్వం. అసలు ఆ ప్రేమ మన దగ్గర ఉంటే కదా 
ఇవ్వటానికి? 
సాటి మనిషికి, జీవులకు ఇవ్వలేని ప్రేమ దేవునికి మాత్రం ఎలా 
ఇస్తాం? అందుచేత “దేవుళ్ళు మన కోనమే వున్నారనే అభిప్రాయం 
వారు అందరి వారు. వారికి అందరూ సమానమేనని 
తెలుసుకుని అందరినీ ప్రేమించాలి. అంతే కాని వాడు ఆ కులస్థుడు వీడు 
యీ మతస్థుడు, వాడిది ఈ దేశం అంటూ వేరు, వేరుగా చూడకూడదు. 
ద్వేషించకూడదు. అలాగే అల్ల్బుడని, బలహీనుడని, స్త్రీ అని తక్కువగా 
చూడకూడదు. అందరినీ మనతో సమానంగా భావించాలి. ఎవరికి 
కమం, నవం, బాధ కలిగించ కూడదు. అవ్వడే జీవితం 
ఆనందమయుమవుతుంది. అంతే కాని దేవుళ్ళు నా కోనవేం 
వున్నారనుకుంటూ పాపాలు చేస్తే జీవితం దుఃఖమయమవుతుంది. 
ఇదంతా అర్థం కావాలంటే ధ్యానం చెయ్యాలి. 
మనం బాధలలో ఉన్న వారికి సాయం చేస్తే పరలోకంలో ఉన్న 
దేవతలు మనకు సాయం చేస్తారు. అంటే వారు రధం ఎక్కి ఇక్కడకు 
దిగి వచ్చి మనకు సాయం చేస్తారని కాదు, మన మంచితనం, పదింతలై 
మరో రూపంలో మనకు అందుతుంది. అది ప్రక్యతి ధర్మం. స్వష్టి ధర్మం. 
అంతే కానీ అందులో దేవుళ్ళ హస్తం ఉండదు. అంటే దేవుళ్ళ మన కోసమే 


కోరడమా? యాచించడమా? 


లోకంలో మానవులు ఎన్ని వున్నా ఎంత వున్నా దేవుళ్ళను ఇంకా 
కోరుతూనే వుంటారు. అలా కొంతమంది వూజ చేసి కోరతారు. 
కొంతమంది ప్రార్థనతో కోరతారు. కొంతమంది నమాజు చేసి కోరతారు. 
వారి నమ్మకమేమిటంటే దేవుడు శక్తి న్వరూవుడు, ఆయన ఏమైనా 
చెయ్యగలడు. ఏమైనా ఇవ్వగలడని భావిస్తారు. అటువంటి దేవుణ్లుంచి 
తాము కోరుకున్నవి పొందాలంటే ముందు ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలి. 
దానికి పూజ, ప్రార్థన. నమాజులే మార్గమని భావిస్తారు. అప్పడే ఆయన 
అనుగ్రహిస్తాడని వారి నమ్మకం. చివరకు ఏ మార్గ్లమైనా అందరూ చేసేది 
ఒక్కటే. తమకు ఎన్ని వున్నా ఇంకా, ఇంకా కావాలని కోరడమే. 

ఈ మతాల గురించి కొందరు చెపుతుంటారు. “మార్గాలు వేరైనా 
గమ్మం ఒక్కటే” అని. కానీ అసలు సత్యం ఏమిటంటే “మార్గాలు వేరైనా 
అందరి ఉద్దేశ్చం ఒక్కటే" అదే కోరడం. 

మరి ప్రపంచంలో అందరూ దైవాన్ని తమదైన శైలిలో కోరుతూనే 
వున్నారు. కానీ తాము ఏమి చేన్తున్నారో ఆలోచించడం లేదు. 
ఎందుచేతనంటే అనలు కోరడం అంటే ఏమిటో తెలునుకోవాలి. 
కోరడమంటే “కష్టవడకుండా పొందాలనుకోవడం, ఇవ్వకుండా 
పుచ్చకోవాలనుకోవడం” అంటే కోరడంలో కష్టపడడం వుండదు, ఇవ్వడం 
ఉండదు. అలా ఇవ్వకుండా, కష్టపడకుండా కోరేదాన్ని నమాజంలో 
యాచించడం అంటారు. అంటే మన ఇంటికి కాని, షాపుకు గాని ఎవరైనా 
వచ్చి ఏమీ ఇవ్వకుండా, మన దగ్గర ఎటువంటి కష్టం చేయకుండా కోరితే 
వాడిని యాచకుడు అంటాం. అందుచేత ఏమీ కష్టవడకుండా, 
ఇవ్వకుండా కోరే దానిని కోరడం అనరు 'యాచించడమే' అంటారు. 

కొంతమంది అనవచ్చు సరే అంతటి గొప్పదేవుణ్ణి అడగడంలో 
తప్పేమిటి? అడగందే అమ్మయినా పెట్టదు కదా? అంటారు. కానీ దేవుణ్ణి 
యాచించడంలో తప్ప లేదు. దేవుడే కాదు ఎవరిని యాచించినా తప్ప 
లేదు. కానీ మనం మనల్షియాచించే వాళ్ళను చాలా హీనంగా చూస్తాం? 
అలాగే దేవుణ్ణి యాచించే వారు ఆయన దృష్టిలో తక్కువగానే 
లెక్కించబడతారు. ఎవరైనా దేవుని దృష్టిలో గొప్పవారు కావాలి కానీ తక్కువ 
కాకూడదు. 


67 


అలాగే అడగందే అమ్మైనా పెట్టదు కదా? అంటారు. కానీ అమ్మకు, 
దేవుడికి పోలికెక్కడ. అమ్మ వేరు, దేవుడు వేరు. అమ్మ సామాన్యమైన 
మానవుడు, కానీ దేవుడు శక్తి స్వరూపుడు. అమ్మే అడుగుతూ వుంటుంది. 
కానీ దేవుడు ఎవరినీ అడగవలసిన వని లేదు. అందుచేత అమ్మ వేరు, 
దేవుడు వేరు అని తెలుసుకోవాలి. అమ్మను దేవుడితో పోల్టిలేం. దేవుణ్ణి 
అడగవలసిన వని లేదు. ఆయన్ను అడగకుండానే ఆయన్నుంచి 


సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాం. ఇదంతా కష్టమే కదా? అలాగే కొబ్బరికాయ 
ఇస్తున్నాం. అరటిపళ్ళు ఇస్తున్నాం. హుండీలో డబ్బులు వేస్తున్నాం. ఇవన్నీ 
ఇస్తున్నట్టే కదా? అందుచేత మేము యాచించినట్టు ఎలా అవుతుంది? 


కానీ గమనిస్తే మనల్ని యాచించేవాడు కూడా ఎంతో 
కష్టపడతాడు. ఎక్కడి నుండో కష్టపడి నడుచుకుని వస్తాడు. మనం గుడి, 
గుడికీ తిరిగినట్టు ఇంటి ఇంటికీ తిరుగుతాడు. గట్టిగా అరుస్తాడు. దండాలు 


అలాగే కొబ్బరికాయ ఇస్తున్నాం, అరటివళ్ళ ఇస్తున్నాం అంటారు. 
కానీ ఆలోచించండి. మన ఇంటికి వచ్చి ఎవరైనా కొబ్బరికాయ కొడితే, 
అరటిపళ్ళు పెడితే వాడు కోరింది ఇస్తామా? కచ్చితంగా ఇవ్వం. మనలా 
కోట్లు, నోట్లు, కార్లు కోరకపోయినా, లక్షలు అడగకపోయినా వందలు 
అడిగినా ఇవ్వం. అంటే కొబ్బరికాయ కొడితేనే వందలు ఇస్తే అందరూ 
మీ ఇంటికి వచ్చి కొబ్బరికాయలు కొట్టరా? చిన్న కొబ్బరికాయకు పెద్ద 
కారు ఎలా వస్తుంది? అలాగే చిన్న కొబ్బరికాయకు వంద రూపాయలు 
ఎలా ఇస్తాం? అందుచేత కొబ్బరికాయ మన కోరికలకు పరిష్కార మార్గం 
కాదని తెలుసుకోవాలి. కొబ్బరికాయ అన్నది ఇవ్వడం కాదు. అసలు భూమి 
మీద వున్న సంపదలు ఎవరివి? ఆయనవే కదా! ఆయన ఇచ్చినవే 
కదా? 

68 


సృష్టి ధర్మమేమిటంటే మానవుడు ఏది ఇస్తే అదే సృష్టి నుండి 
వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. అందుచేత 'పాందాలంటే ఇవ్వాలని" 
తెలుసుకోవాలి. స్వార్థంతో ఇస్తే ఇచ్చింది సగం పోకుంది. అందుకే చూడండి 
కొబ్బరికాయ ఇస్తే సగం చిప్పే కదా వస్తుంది? ఆరు పళ్ళు ఇస్తే మూడు 
వళ్లే వస్తాయి. కాస్త గమనిస్తే ఇది మనకు తెలుస్తుంది. 


అమ్ముతాడా? కాయలు మనకు అమ్మటానికి వాడేమైనా తెలివి 
తక్కువవాడా? మనకన్నా వాడే తెలివైనవాడు, మన అజ్ఞానాన్ని సొమ్ము 
చేసుకుంటున్నాడు. లాభం వేసుకుని మరీ అమ్ముతున్నాడు. ఈ విషయం 
మనం 


తెలుసుకోండి మనం కోరేది “కోరడం కాదు యాచించడం". 
అందుచేత దేవుని నుంచి పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. 
ఇంకా లోతుగా ఆలోచించాలి. 

మనకు కొన్నే ఎందుకు వస్తున్నాయి? కొన్నే ఎందుకు పొందు 
తున్నాం? మనం ఇలా వుండటానికి కారణం ఏమిటి? కష్టాలు ఎందుకు 
వున్నాయి? మనకు లేనివి భగవంతుని లోకం నుంచి పొందాలంటే ఏం 
చెయ్యాలి? ఇవన్నీ ఆలోచించాలి. ముఖ్యంగా భగవంతుని లోకం నుంచి 
పొందాలంటే రెండే మార్గాలు 1) కష్టపడడం, 2) ఇవ్వడం. 

కష్టపడటం అంటే కష్టపడి ధ్యాన సాధన చెయ్యడం. 

ఇవ్వడమంటే ఏది కావాలో అది ఇవ్వాలి. ఆనందం కావాలంటే 
అందరినీ ఆనందింప చెయ్యాలి. శాంతి కావాలంటే అందరినీ శాంతిగా 
బ్రతకనివ్వాలి. ధనం కావాలంటే అందరికీ ధనాన్ని పంచాలి. ఆరోగ్యం 
కావాలంటే ఎవరినీ బాధించకూడదు. కష్టపెట్టకూడదు. జీవహింన 
చెయ్యకూడదు. హింసచేసి ఇతర జీవులను బాధిస్తే తిరిగి మనం రోగాలతో 
బాధపడవలసి వస్తుంది. 

అంతే కాదు దుఃఖం ఇస్తే దుఖం వస్తుంది. నష్టాన్ని కలుగచేస్తే 
నష్టం వస్తుంది. అందుచేత భగవంతుని సృష్టి ధర్మం అర్థం చేసుకోవాలి. 
“ఇస్తేనే వస్తుంది. కోరితే రాదు”. అందుచేత ఇవ్వడానికి ప్రయత్నించాలి. 
కష్టపడి ధ్యానం చెయ్యాలి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిష్కామకర్మ 
చెయ్యమన్నాడు కదా! ధ్యానం చేస్తే కోరం. యోగులులా ఇవ్వగలుగుతాం. 


69 


“ఆరాధన - అనుగ్రపాము!” 


ఆరాధించేది మానవుడు. అనుగ్రహించేది భగవంతుడు. ఆరాధన 
మానవునిది. అనుగ్రహం భగవంతునిది. అందుచేత ఆరాధన మానవుని 
ఇష్టం. అనుగ్రహం భగవంతుని ఇష్టం. 

లోకంలో ఎవరిని చూసినా అంతా తమ కష్టాలు, సమస్యలు, 
దుఃఖం పోవాలని భగవంతుని ఆరాధిస్తున్నారు. గమనిస్తే ఎవరు ఎన్ని 
రకాలుగా ఆరాధించినా తాము కోరుకున్నవిధంగా మాత్రం జీవితం 
వుండటం లేదు. కష్టాలు తీరడం లేదు. దుఃఖం పోవట్లేదు. కోరికలు 
నెరవేరడం లేదు. అందుకే మానవులు ఫొటోలు మారుస్తున్నారు. మతాలు 
మారున్తున్నారు. అంటే భగవంతుని అనుగ్రవాం పొందలేదని 
అర్థమవుతుంది. 

మానవులు తమ ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తూ అనుగ్రహించటం 
లేదని భగవంతుడు తాను చెప్పినట్టు వినలేదని కోపగిస్తూ, ఫొటోలు 
మారుస్తూ భగవంతుని మీద చర్య తీసుకుంటున్నారు. ఆలోచించండి 
అదేనా చెయ్యవలసింది? అంతకన్నా ఆలోచించవలసింది లేదా? అంటే 
కచ్చితంగా వుంది. 

మానవుల ప్రవర్తన ఎలా వుందంటే ఎంతసేపూ తమలో లోపం 
లేనట్టు, లోవమంతా భగవంతునిదే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 

ఇక్కడ గమనిస్తే అవసరం మానవుడిదే కాని, భగవంతునిది కాదు. 
ఎందుచేతనంటే “భగవంతుని అనుగ్రహం మానవులకు కావాలి కాని 
మానవుల పూజు, ప్రార్థన భగవంతునికి అవనరం లేదు”. అవసరం 
మానవులకే కాని భగవంతునికి కాదు. అందుచేత మానవులు ముందు 
ఈ ప్రక్ష వేసుకోవాలి. 

“అనుగ్రహం కోనం ఆరాధన పుట్టబడిందా? ఆరాధన కోసం 
అనుగ్రహం ప్రవేశపెట్టబడిందా”? ఆలోచిస్తే అనుగ్రహం కోసమే భూమిమీద 
ఆరాధన వచ్చిందని తెలుస్తుంది. అంటే అవనరం మానవులదే కాని 
భగవంతునిది కాదు. అంటే భగవంతుని అవసరం మానవులకే వుంది 

7 


కాని మానవుల అవసరం భగవంతునికి లేదు అని తెలుస్తుంది. అవసరం 
'మానవులదైనపుడు మానవులే భగవంతునికి నచ్చేటట్లు, భగవంతుడు 
మెచ్చేటట్లు ప్రవర్తించాలి. అంతేకాని మానవులకు నచ్చినట్లు భగవంతుడు 
ఎలా వుంటాడు? 

మానవుల కోరికలు నెరవేరకపోవటానికి కారణం, భగవంతునికి 
నచ్చేటట్లు, భగవంతుడు మెచ్చేటట్లు మానవుడు ప్రవర్తించక పోవడమే. 
ఆలోచిస్తే కారణం ఇదేనని ఖచ్చితంగా అర్థం అవుతుంది. అంటే లోపం 
మానవులలోనే వుంది కాని భగవంతునిలో లేదు. అందుచేత 
“నరిచేనుకోవలసింది మానవుల ప్రవర్తననే కానీ, నరిచేయవలసింది 
భగవంతుని ఫోటో కాదు” అంటే “ఫోటోలు మార్చడం కాదు. మతాలు 
మార్చడం కాదు. మానవుని ప్రవర్తన మార్చుకోవాలి.” 

మానవుని వ్రవర్తన అంటే ఆరాధన. ఆరాధనలో లోపాన్ని 
సరిచేసుకోవాలి. మరి ఆరాధనలో లోపాన్ని సరిచేనుకోవాలంటే ముందు 
భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన శక్తిని, ఆయన తత్వాన్ని అర్థం 
చేసుకోవాలి. దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఆరాధించాలి. 

మరి భగవంతుడంటే విగ్రహం కాదు, ఫోటో కాదు. ఆయన 
సర్వాంతర్యామి. అందరిలో అంతర్యామిగా వ్యాపించి వున్నాడు. ఎలా అంటే 
ఆత్మ రూపంలో అంటే అందరిలో వున్న ఆత్మే భగవంతుడు. అందుచేత 
ఆత్మ ఆరాధన చెయ్యాలి. అదే సరైన ఆరాధన. అంతరంలో వున్న ఆత్మను 
అంటే భగవంతుని ఆరాధించాలంటే అంతర్ముఖులు అవ్వాలి. అంటే ధ్యానం 
చెయ్యాలి. 

ధ్యానం చెయ్యడమంటేనే భగవంతుని ఆరాధించడం. ధ్యానం 
చేస్తే జీవితం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది. ఎన్నో సత్యాలు 
తెలుసుకుంటాం. సరైన రీతిలో సవ్యంగా జీవిస్తాం. తప్పలు, పాపాలు 
చెయ్యం. కర్మలు కూడా రహితమవుతాయి. జీవితంలో కష్టాలు వుండవు. 
అసలు అనుగ్రహం కోసం ప్రయత్మించవలసిన పనే వుండదు. 

అంతేకాని మానవుడు తనకు నచ్చినట్టు ఆరాధించడం వల్ల 
ప్రయోజనం లేదు. అందుచేత పూజ, ప్రార్థన నమాజుల వల్ల ప్రయోజనం 
లేదని తెలుసుకోవాలి. ధ్యానం చెయ్యాలి. 

లావా. 


భట భమ అనుక్రోలు వ్రాయ? 


వుంటాయని భావిస్తాం. అంటే ఆరాధించకపోతే అంటే పూజ కాని, ప్రార్థన 
రం ర య 


కానీ అనలు భగవంతునికి ఆగ్రహ, అనుగ్రవోలు వున్నాయా? ఈ 
విషయం మనం తప్పకుండా ఆలోచించాలి? ఎందుకంటే నిజంగా 
భగవంతునికి ఆగ్రహ, అనుగ్రహాలు వుంటే ప్రస్తుతం మనం ప్రవర్తించే 
తీరు కరక్టు! కానీ భగవంతునికే కనుక ఆ రెండూ లేకపోతే భగవంతుని 
విషయంలో మనం ప్రవర్తించే తీరు మార్చుకోవాలి. సరిచేసుకోవాలి. 

ఎందుచేతనంటే ఆగ్రహానుగ్రహాలు లేనపుడు వూజ, ప్రార్థన 
చెయ్యకపోతే భగవంతుడు ఆగ్రహిస్తాడని భావించడం 
తుంది. అలాగే అనుగ్రహిన్తాడని అవి చేన్తూ ఆశపడుతూ, ఎదురు 
చూడటం, కోరికలు నెరవేరకపోతే ఫోటోలు మాగ్చడం-మతాలు మార్చడం 
కూడా అర్థరహితమే అవుతుంది. అందుచేత ముందుగా, ముఖ్యంగా 
భగవంతునికి ఆగ్రహ, అనుగ్రహాలు వుంటాయా? వున్నాయా? అన్నది 
తెలుసుకోవాలి. 

అది తెలుసుకోవాలంటే దానికంటే ముందు అసలు భగవంతునికి 
రాగద్వేషాలు వుంటాయా? వుండవా? అన్నది తెలునుకోవాలి. మరి 
భగవంతునికి రాగ ద్వేషాలు వుంటాయా అంటే ఖచ్చితంగా వుండవు. అవి 
వుంటే ఆయన భగవంతుడే కాదు. రాగద్వేషాలు అన్నవి మనకే వుంటాయి. 
కారణం మనం మన వారి పట్ల అనురాగం, అంటే మన కుటుంబం, మన 
కులం, మన మతం మన ప్రాంతం, మన దేశం పట్ల అనురాగం. అలాగే 
ఇతరుల పట్ల ద్వేషం అంటే ఇతర కుటుంబీకులు, ఇతర కులస్తులు, ఇతర 
మతస్తులు, ఇతర దేశన్తుల పట్ల ద్వేషం వుంటాయి. వుండటమే కాదు 

72 


ప్రరర్శిన్తున్నాం కూడా, 

అందుచేత మన వారిని ప్రేమిస్తాం. ఇతరులను ద్వేషిస్తాం. దీనికి 
కారణం మనం అంతా వేరు వేరు అని భావించడమే. కానీ భగవంతునికి 
మాత్రం అంతా సమానం. ఆయనకు అంతా ఒకటే. అంతా ఒకటైనపుడు 
ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ద్వేషిన్తాడు? అందుచేత 
భగవంతునికి రాగద్వేషాలు వుండవని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ముఖ్యంగా మనం గమనించవలనింది ఏమిటంటే 
“అనురాగమున్న చోటే అనుగ్రహము వుంటుంది". “ద్వేషమున్న చోట 
ఆగ్రహముంటుంది”. అంటే “అనురాగం లేకపోతే అనుగ్రహం వుండదు”. 
“ద్వేషం లేకపోతే ఆగ్రహం వుండదు”. 

కొంచెం గమనిస్తే మనం మన పిల్లల్ని అనురాగంతో చూస్తాం. 
ఇతరుల పిల్లల్ని, పని పిల్లల్ని ద్వేషిస్తాం. అందుకే మన పిల్లల మీద ఎప్పడూ 
మన అనుగ్రహం వుంటుంది. వాడు అడగకపోయినా ఎన్నో ఇస్తాం. ఎన్నో 
సమకూరుస్తాం. వారి కోసం కష్టపడతాం కూడా. కానీ ఇతరుల పిల్లల 
మీద, పని పిల్లల మీద ఉండే ద్వేషం, కారణంగా వారికి మన అనుగ్రహం 
వుండదు. వారు అడిగినా కూడా ఇవ్వం. వారికి ఏమీ సమకూర్దం. వారి 
కోసం కష్టపడం. నరికాదా వారి ప్రవర్తన సరిగా లేకపోయినా, వారి వల్ల 
నష్టం కలిగినా ఆగ్రహించి కఠినంగా దండిస్తాం. కారణం వారి పట్ల 
ద్వేషభావమే. అందుచేత “ద్వేషమున్న చోటే ఆగ్రహముంటుంది. 
అనురాగమున్న చోట అనుగ్రహముంటుందని” కచ్చితంగా మనం 
తెలుసుకోవచ్చు. 

మరి భగవంతునికి రాగద్వేషాలు లేవు కాబట్టి ఆయనకు ఆగ్రహ 
అనుగ్రహాలు కూడా ఖచ్చితంగా వుండవు. అందుచేత పూజ, ప్రార్థన 
చెయ్యకపోతే ఆగ్రహిస్తాడని భయపడవలసిన పని లేదు. ఆయన ఎవరినీ 
ఆగ్రపొంచడు. ఎవరినీ అనుగ్రపొంచడు. మనమే అవి 
వుంటాయనుకుంటూ వూజి, ప్రార్థన, నమాజు మానటానికి 


అలా గుడ్డిగా నమ్ముతూ కోరికలు నెరవేరకపోతే 
అనుగ్రహించలేదని ఆయన మీద మనమే ఆగ్రహిన్తూ, ఫోటోలు 


7 


మారుస్తున్నాం. మతాలు మారుస్తున్నాం. మనకు నచ్చిన దేవుడంటే ఇష్టం. 


అనుగ్రహం కోనం చేసే వూజ, ప్రార్థన, భజన అన్నీ వ్యర్థమేనని 
తెలుసుకోవాలి. అలాగే ఆయన ఆగ్రహిస్తాడని భయపడటం కూడా 


భగవంతుడు సాక్షీభూతుడు. అన్నిటినీ సాక్షిగా గమనిన్తూ 
వుంటాడు. “చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ” అన్నదే ఆయన 
సూత్రం. మంచి చేసుకున్న వారికి మంచి. చెడు చేసుకున్న వారికి చెడు 
అన్నదే ఆయన సూత్రం. ఇది మనం అర్థం చేసుకుని పూజకు, ప్రార్థనకు, 
భజనలకు ప్రాముఖ్యం ఇవ్వకుండా మంచి చెయ్యటానికి ప్రాముఖ్యం 
ఇవ్వాలి. 

ప్రస్తుతం మన పరిస్థితి ఎలావుందంటే మొదట అనుగ్రహం కోసం 
వూజ, ప్రార్థన ప్రారంభిస్తాం. తరువాత అది అలవాటుగా మారుతుంది. 
చివరకు ఆ అలవాటు మానటానికి భయవడతాం. ఎంతవరకు 


అంతేకాదు మనం ఇతర కులస్తులను, ఇతర మతస్తులను 
ద్వేషిస్తాం. వారితో కలహం లేకపోయినా వారంతా చెడ్డవారన్నట్టు వారంటే 
ఆగ్రహంతో వుంటాం. అందుచేత మనం కూడా భగవంతుని లాగే రాగ 
ద్వేషాలకు అతీతంగా వుండాలి. కారణం అంతా ఒక్కటే కనుక. అంతా 
బక్కటైనపుడు ఎవరి మీద ప్రత్యేకమైన అనురాగముంటుంది? ఎవరిని 
ద్వేషించగలం? 

మనకు కూడా ఎవరిమీదా అనురాగం ఉండకూడదు. ఎవరి 
మీద ఆగ్రహం వుండకూడదు. దగ్గర వారని అధికంగా చూడకూడదు. 
ఇతరులని తక్కువగా చూడకూడదు. భగవంతుని లాగే రాగద్వేషాలు 
లేకుండా ప్రవర్తించాలి. ఇది మనకు ఆచరణలోనికి రావాలంటే మనకు 
సాధ్యం కావాలంటే సృష్టిలో అంతా ఒకటేనని తెలుసుకోవాలి. ఈ సత్యం 
మనకు తెలియాలన్నా ఈ జ్ఞానం మనకు కలగాలన్నా ధ్యానం ఒక్కటే 
మార్గం. అందుచేత తప్పనిసరిగా ధోక్టేనం చెయ్యాలి. 


“లోకా సమస్తా సుఖినోభవన్తు” 


ముఖ్యంగా భగవంతుని ప్రార్థించేటపుడు చాలామంది “లోకా 


వుంటుందా? అంటే వుండదు. కారణం ఎవరిని చూసినా 


తెలుసుకోవాలి. ప్రార్థన కాదు ఆచరణ ముఖ్యం. అందరూ సుఖంగా 
వుండాలని ప్రార్థిస్తే భగవంతుడు మెచ్చకోడు. అందరిని సుఖంగా 


అందరినీ సుఖంగా ఉండనిన్తాడా? అనలు ఆయనకు చెప్పవలసిన 
అవనరం వుందా? చెవ్పవలనింది ఎవరికి? లోకాన్ని నుఖంగా 
వుండనివ్వాలని తెలుసుకోవలసింది ఎవరు? తెలుసుకోవలసిన వాడు. 
అన్ని తెలుసున్న వాడికి నలహా ఇస్తున్నాడు. ఎంత విచిత్రం మానవుల 
ప్రవర్తన 


ఆలోచించండి అలా ప్రార్థించే వారంతా అందరినీ సుఖంగా 
శాంతిగా వుండనిస్తే అసలు ప్రార్థనే అవసరం లేదు కదా? ఆలోచించండి 
అసలు లోకం సుఖంగా వుండనిది ప్రార్థించేవారివల్లా? లేక భగవంతుడి 
వల్లా? కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రార్థించేవారి వల్లేనని తెలుస్తుంది. 
బందుచేతనంటీ 'దొడ్తతోడెని. ముఖంగా. తండవిన్తన్నామా? చెరువులో 


పైగా లోకా నమస్తా నుఖినోభవన్తు! అని ౦. అలా చేస్తూ 
ప్రార్థించడంలో అర్థముందా? అందుచేత ప్రార్థన కాదు ఆచరణ 
ముక్యిమని తెలుసుకోవాలి. 


భగవంతుడు అందరూ బాగుండాలని, తాను స్యష్టించిన లోకం 
ఎప్పడూ సుఖంగా వుండాలని ప్రయత్నిస్తూనే వుంటాడు. కాని మానవులే 
మ కరం సరం లం నం. 
ని ఇతర మానవులను, జీవులను రకరకాలుగా దోచుకుం 


అన్ని జీవులను సుఖంగా జీవించనివ్వాలి. సమస్త జీవులు భగవంతుని 
లోకంలోనివే. భగవంతుని రూపాలే. మరి అన్ని జీవులు నుఖంగా 
వుండాలంటే ఏ జంతువుని ఏ పక్షిని చంపకూడదు అంటే మాంనభక్షణ 
మానాలి. ఆసక్‌ మలం చేని త్రార్థరకి ను ఎందుచేతనంటే 
'మన ఉద్దేశ్యాన్ని అచరణలో చూపిస్తున్నాం కనుక. సర్వాంతర్యామి అయిన 


శక్తి రావాలంటే ధాన్యం చెయ్యవలనిందే. ధ్యానం చెయ్యకపోతే 
ఎంతకాలమైనా మాటలే వుంటాయి తప్ప చేతలు వుండవు. అందుచేత 
“ఆదర్శమైన మాటలు కంటే ఆదర్శమైన చేతలు ముఖ్యమని” 
తెలుసుకోవాలి. 


a అహా. 


మామూలు మనస్సుతో కానీ కళ్ళతో కానీ కొంచెం వరకే తెలుసుకుంటాం కానీ మవస్సులేని ధ్యాన 
స్థితిలో పాండే దివ్య జ్ఞాన చక్తువుల రారా సర్వం తెలుసుకుంటాం. పృష్ట మొత్తాన్నే తెబసుకుంటాం. 


76 


“అస్థుకుడు! - నాస్థికుడు!” 


సహజంగా మనం భగవంతుడు వున్నాడు అనే వారిని ఆస్థికులుగా 
భగవంతుడు లేడనే వారిని నాస్థికులుగా భావిన్తాం. విగ్రహారాధన 
చేసేవారిని, వూజలు, భజనలు, స్తోత్రాలు, జపాలు చేసేవారిని 
ఆస్థికులనుకుంటాం. మిగిలిన వారిని నాస్తికులంటాం. 

కాని నిజమైన ఆస్థికుడెవరంటే భగవంతుడు వున్నాడనే వాడు 
కాదు, భగవంతుడు చెప్పింది ఆచరించే వాడే నిజమైన ఆస్థికుడు. 
ఎందుచేతనంటే భగవంతుని నమ్మేవారు ఆయన చెప్పింది కూడా నమ్మాలి. 
ఆయన చెప్పింది నమ్మినపుడు వాటిని ఆచరించాలి. అలా కాకుండా వాటిని 
ఆచరించనపుడు భగవంతుడు చెప్పింది నమ్మనట్టే కదా? భగవంతుడు 
చెప్పింది నమ్మనపుడు ఆయనను నమ్మనట్టే కదా! ఆయనను నమ్మనివాడు 
నాస్తికుడే కదా? 

ప్రస్తుతం ఆస్థికులనుకునేవారంతా ఆస్థిక మునుగులో వున్న 
నాస్తికులే. నిజమైన ఆస్థికులెవరంటే భగవంతుడు చెప్పింది ఆచరించేవారు. 

భగవద్గీత, శ్రీ కృష్ణభగవానుడు ఆచరించడానికి చెప్పాడు కాని 
పారాయణ చెయ్యటానికి కాదు. కాని మనం ఆచరించకుండా పారాయణ 
చేస్తున్నాం. అంటే భగవంతుడు చెప్పింది చెయ్యటం లేదు. ఇంకా కొన్ని 


2 చనిపోయిన వారి గురించి కానీ, చనిపోయే వారి గురించి 
కాని చింతించ వద్దు అని అంటే అందరి గురించి చింతిస్తున్నాం. 

౩. భగవంతుడు మనల్ని యోగికమ్మంటే మనం భోగి అవుతున్నాం. 

4. భగవంతుడు మనల్ని నిర్గుణిడిగా అవ్వమంటే మనం 
గుణాలతోనే జీవిస్తున్నాం. 

5. ఆక్మే నేను అని అంటే దేహమే నేను అనుకుంటున్నాం. 

6. ఎవరిని వారే ఉద్దరించుకోవాలంటే నువ్వే ఉద్ధరించు 
అంటున్నాం. 

7. ఏ పనైనా నహ్వానుల్లూ చెయ్యమంటే ఫలితం ఆశించే 


చేస్తున్నాం. 

8. కర్మ చెయ్యడానికే అధికారం ఉందంటే కర్మ చెయ్యడం 
మానివేసి ఫలితం ఆశిస్తున్నాం. 

9. సమర్చించే భావం ప్రధానం అంటే సమర్దించే వాటికి ప్రాధాన్యత 
ఇస్తున్నాం. 

10. జీవహింస చెయ్యవద్దంటే జీవుల్షి చంపి మాంసం తింటున్నాం. 

11. ఎదుటవాని కష్టం నీ కష్టంగా భావించమంటే మన సుఖం 
కోసం ఎదుట వారిని కష్టపెడుతున్నాం. 

12. “నేను ఆత్మను” అని ఆయన అంటే ఆత్మను వదలి విగ్రవోన్ని 
పట్టుకున్నాం.” 

అంతేకాదు. ఇంకా ఆలోచించండి భగవంతుడు అసత్యాలు 
పలకమని చెప్పాడా? మోసగించమని చెప్పాడా? అధర్మంగా ప్రవర్తించమని 
చెప్పాడా? అందరికి కష్టనష్టాలు కలిగించమని చెప్పాడా? జీవహింన 
చేయమని చెప్పాడా? పాపాలు చెయ్యమని చెప్పాడా? చెప్టనిది చేస్తున్నాం. 
చెప్పింది చేయటం లేదు. అలా భగవంతుడు చెప్పింది చెయ్యకపోతే 
ఆయన్ను నమ్మనట్టేగా? ఆయన్ను నమ్మని వాడు నాస్థికుడేగా? అందుచేత 
తెలునుకోండి. భగవంతుడు చెప్పింది చేసేవాడే ఆస్థికుడు. మిగిలిన 
వారంతా నాస్థికులే. మరి మనం ఆస్థికులు అవ్వాలంటే భగవంతుడు 
చెప్పింది ఆచరించగలగాలి. ఆ శక్తి మనకు రావాలంటే ఆయన చెప్పినట్లు 
యోగి అవ్వాలి. యోగి అవ్వాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే 
నిజమైన ఆస్థికులం కాగలం. 


78 


“సర్వాంతర్యామి!” 


భగవంతుడు సర్వాంతర్మామి సర్వ వ్యాపి అని అంటాం. అంటే 
అన్నిటా, అంతటా వున్నాడని చెపుతాం. 

మరి భగవంతుడు అంతటా, అన్నిటా వున్నప్పుడు మనం ఒక్క 
విగ్రవోన్నే? ఎందుకు పవిత్రంగా చూస్తున్నాం? మిగిలిన వాటిని వేటినీ ఆ 
భావంతో ఎందుకు చూడం? 

అన్నీ భగవంతుడైనవుడు అన్నిటినీ పవిత్రంగా చూడాలి. అసలు 
ఇంతటి సృష్టిలో ఒక విగ్రహం ఎంత? చాలా చాలా స్వల్బశాతం కదా? 
మరి స్వల్ప శాతాన్ని గౌరవించి అధిక శాతాన్ని అగౌరవపరుస్తున్నట్లే కదా? 

ఆయనలో ఒక చిన్ని భాగాన్ని పవిత్రంగా చూసి, అత్యధిక భాగాన్ని 
అగౌరవ వరిస్తే ఆయన్ను ఏదో కొద్దిగా గౌరవించి ఎక్కువ 
 అగౌరవపరుస్తున్నట్టేగా? ఎక్కువ సమయం ఆయనకు దుఃఖమేగా మనం 
కలిగిస్తున్నాం! 
ఎందుచేతనంటే మనతో ఎవరైనా కాసేపు సరదాగా మాట్లాడి, 
మిగిలిన రోజంతా రుసరుసలాడుతూ కోపంగా వుంటే, ఎక్కువ సమయం 
బాధ కలిగించి చాలా అల్బ సమయం సంతోష పెట్టినట్టేగా? అలా అల్బ 
సమయం నంతోపపెట్టినా ప్రయోజనమేముంటుంది. మనల్ని ఎప్పడూ 
సంతోష పెట్టినప్పుడేగా మనకు ఆనందం. అలాగే మనలో ఒక భాగానికి 
సేవ చేసి మిగిలిన భాగానికి కష్టం కలిగిస్తే మనకు ఆనందం ఎలా 
కలుగుతుంది? పూర్తి శరీరానికి సేవ చేస్తేనే మనకు ఆనందం. 

అలాగే భగవంతునికి పూర్తి ఆనందాన్ని కలిగించాలంటే సమస్త 
సృష్టినీ ప్రేమించాలి. అన్నింటిని పవిత్రంగా చూడాలి. అప్పడే భగవంతునికి 
ఆనందం. ఏదో ఆయనలో ఒక భాగమైన చిన్న విగ్రహాన్ని ఫోటోను 
పవిత్రంగా చూస్తే, గౌరవిస్తే ఆయన్ను పూర్తిగా గౌరవించినట్టా? ఎక్కువ 
భాగం అగౌరవ పరచి బాధ కలిగిన్తున్నాం. చాలా స్వల్పశాతం ఆనందం 
కలిగిస్తున్నాం. అలా చేస్తే ప్రయోజనమేమిటి? 

అందుచేత సమస్తమూ భగవంతుడే అని తెలుసుకోవాలి. అంతా 
ఆయనే అని తెలుసుకోవాలి. విగ్రహం అంటే భగవంతునిలో స్వల్పాతి 

7 


స్వల్పమైన భాగమని గుర్తుంచుకోవాలి. విగ్రవోన్నే కాదు సమస్త సృష్టిని 
ప్రేమించాలి. విగ్రహం దగ్గరే పవిత్రంగా కాదు అన్ని చోట్లా పవిత్రంగా 
ఉండాలి. సమస్త మానవులతో, జీవులతో స్నేహభావం కలిగివుండాలి. 
అన్నిటికి సేవ చెయ్యాలి. వేటినీ హింసించకూడదు. అన్ని జీవులను, 
ప్రాణులను ప్రేమించాలి. వేటిని చంవకూడదు. మాంనభక్షణ 
చెయ్యకూడదు. అలా చేస్తేనే ఆయన నర్వాంతర్మామి అని అర్థం 
చేసుకున్నట్టు. 

ఈ సత్యం ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ధ్యానం చెయ్యకపోతే 
విగ్రహమే భగవంతుడంటాం. మిగిలినవన్నీ భగవంతుడు కాదన్నట్లు 
ప్రవర్తిన్తాం. అందుచేత ధ్యానం చేసి భగవంతుడు సర్వాంతర్యామి అని 
తెలుసుకోవాలి. 


“ఆత్మ చింతన వెయ్యాలి!” 


సహజంగా లోకంలో బాల్యం అన్నది ఆటపాటలతో గడపటానికి, 
యవ్వనం అన్నది శారీరక వాంఛలు తీర్చుకోవటానికి, నుఖాలు 
అనుభవించటానికి, భోగభాగ్యాలు నమకూర్చుకుని జీవిత మాధుర్యం 
భావిస్తుంటారు. అందుచేత అన్నీ అనుభవించాక 
శక్తి సన్షగిల్లినపుడు ఏమీ చేయలేనపుడు, మాత్రమే భగవత్‌ చింతన 
చెయ్యాలని భావిస్తూ వుంటారు. 

దీనికి కారణం తర తరాల నుంచి పెద్దలు ఈ రకంగా 
ప్రవర్తించటమే. అందువల్ల అంతా అలాగే ప్రవర్తిస్తున్నారు. అందుచేత 
ముసలి వయస్సు వచ్చిన తరువాత భగవంతునికి సంబంధించిన పనులు 
చెయ్యటం, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం చేస్తున్నారు. అంటే 
వూజలు, భజనలు, ప్రార్థనలు, జపాలు చేన్తూ ఆధ్యాత్మిక చింతన 
చేస్తున్నామని భావిస్తుంటారు. 

కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటో? ఆధ్యాత్మిక చింతన అంటే 
ఏమిటో? అది ఎప్పడు చెయ్యాలో? ఎందుకు చెయ్యాలో నరైన 
అవగాహన లేదు. అందుచేత కొంచెం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక చింతన 
అంటే విగ్రహాన్షి పూజించడం కాదు. ఫోటో పెట్టి భజన చెయ్యడం కాదు. 
మన కష్టాలు, కోరికలు తీర్చమని ప్రార్థించడం కాదు. ఆధ్యాత్మిక చింతన 
అంటే ఆత్మ గురించి అధ్యయనం చెయ్యటం. ఆత్మ గురించి 
తెలుసుకోవటానికి ప్రయత్తించటం. ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి 
వుండటం. నిరంతరం అక్ష దృష్టిలో వుండటం. ఆత్మోన్నతికి కృషి చెయ్యడం, 
ఇదే నిజమైన ఆధ్యాత్మికత. 

ఆత్మగురించి, ఆత్మజ్ఞానం గురించి ఎప్పడో ముసలి వయస్సులో 
తెలుసుకోవడం కాదు. ఎందుచేతనంటే మనకి కావలసిన ఆరోగ్యం, శాంతి, 
ఆనందం, నిర్భయత్వం, జ్ఞానం, మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి 
నడవడిక ఆత్మ పరిజ్ఞానం వున్నప్పుడే లభిస్తాయి. 

అంటే జీవిత మాధుర్యం అనుభవించాలన్నా జీవితంలో ఆనందం 
పొందాలన్నా చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక చింతన వుండాలి. అనలు 
మానవుడంటే కనబడే దేహం అనుకుంటున్నాం. కానీ దేహంతో పాటు 
మనస్సు, ఆత్మ అనేవి కూడా వున్నాయి అన్నిటికీ మూలం ఆత్మ. ఆత్మశక్తి 
వల్లే దేహం ఇంద్రియాలు సమస్తం పనిచేస్తున్నాయి. దేహంలో జరిగే అనేక 

81 


క్రియలకు ఆత్మే కారణం 

ఎందుచేతనంటే దేహం నుండి ఆత్మ తప్ప కుంటే దేహం శవం 
అవుతుంది. అంటే కళ్ళు చూడలేవు. నోరు మాట్లాడలేదు. చెవులు వినలేవు. 
చేతులు, కాళ్ళ పనిచెయ్యలేవు. కనీనం ఒక గడ్డి పరకను కూడా కదల్చలేం. 
దీనిని బట్టి మనం ఈ పనులన్నీ చెయ్యటానికి కారణం ఆత్మశక్తే అని 
అర్థం అవుతుంది. అంతేకాదు ఆత్మవల్లే మనకి ఈ వైభవం కలిగింది. ఇన్ని 
వనులు చెయ్యగలుగుతున్నాం. ఇన్ని సుఖాలు, భోగాలు అనుభవిస్తున్నాం. 
మనం ఇవన్నీ అనుభవిస్తున్నా వీటికి కారణం ఆత్మేనని తెలుసుకోలేక 
పోతున్నాం. 

అలాంటి ఆత్మను మనం మరచి పోతున్నాం. కనీసం ఆత్మ వుందనే 
సంగతి కూడా మనకి తెలీదు. మనం ఎంతసేపూ ఆహారానికి లోటు 
లేకుండా వుంటే చాలనుకుని ఆహారాన్ని సమకూర్చు కోవటానికి మన 
శక్తి యుక్తులన్నీ వినియోగిస్తున్నాం. జీవితమంతా వెచ్చిస్తున్నాం. ఎంతసేపూ 
కడుపులో నచ్చిన ఆహారం వెయ్యడానికి చూస్తున్నాం. కానీ పడేసిన ఆ 


లోపల ఎంత మంచి ఆహారం వేసినా ఆ శక్తి లేకపోతే ఈ 
పనులన్నీ జరగవని గ్రహించలేక పోకున్నాం. అందుచేత ఆహారం వేయడం 
కంటే వీటిని నడిపించే ఆత్మశక్తి వృద్ధి చేనుకోవడం ముఖ్యమని 
తెలుసుకోవాలి. ఆ ఆత్మ శక్తే శరీరంలో లోపిస్తే ఆహారం వేసినా ప్రయోజనం 
లేదని తెలుసుకోవాలి. 

అందుచేత మనం పెంచుకోవలసింది, సమకూర్చకోవలసింది 
భోగభాగ్యాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, డబ్బు సంపదలు కాదు 
ఆత్మశక్తి. ఆ ఆచ్మశక్తే లేనపుడు ఇవన్నీ ఎన్ని వున్నా అన్నీ వ్యర్థమే. అందుచేత 
ముందుగా మూలమైన ఆత్మశక్తిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. 

మరి ఆత్మశక్తిని పెంచే మార్గం ఒక్కటే అదే ధ్యానం. 

ఆత్మశక్తిని పెంచే ఆధ్యాత్మిక చింతన అంటే ఆత్మ చింతన అన్నది 
ముసలి వయస్సులో కాదు. చిన్న నాటి నుండే అని తెలుసుకోవాలి. ధ్యానం 
చెయ్యాలి. జీవితాన్ని ఆరోగ్యంతో ఆనందమయం చేసుకోవాలి. 
a అజనిల- 


82 


“ఎవరు, ఎవరిని పూజిస్తున్నారు!" 


పళ్ళ ఇచ్చి భగవంతుని పూజిస్తున్నాం. ఒక రకంగా ఇవ్వడాన్నే పూజించడం 


అంటున్నాం. 


కాని గమనిస్తే మానవుడు భగవంతునికి ఇవ్వడం లేదు. 


అనివిన్తుంది. కాని ఆలోచిస్తే ఎందుకు అన్నది తెలున్తుంది. 
ఎందుచేతనంటే మానవుడు భగవంతుణ్ణి పూర్తిగా మరచిపోయాడు. నా 


గంటలు పూజిస్తూ, ప్రార్థిస్తూ కోరడానికి జీవితమంతా వెళ్చిస్తున్నాడు కాని 
ఆ భగవంతుని గురించి తెలుసుకోవటానికి కనీసం కొంత సమయమైనా 
కేటాయించడం లేదు. తినటానికి, సంపాదించటానికి, వినోదానికి, 
వ్యర్థకాలక్షేపానికి రోజంతా వెచ్చిన్తున్నాడు కాని కనీసం రోజులో ఆ 
భగవంతుని గూర్చి తెలునుకోవటానికి ఒక గంట నమయమైనా 
కేటాయించలేకపోతున్నాడు. 

అసలు మానవునకు భగవంతుని శక్తి గూర్చి కాని, ఆయన వల్ల 
తాను పొందే లాభాల గురించి కాని అవగాహన లేదనే చెప్పాలి ఆయన 
వల్ల తాను ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నాడో, ఎన్ని లాభాలు 
పాందుతున్నాడో, ఆయన చేసే ఉపకారాలు ఏమిటో అసలు గ్రహించనే 
లేదని చెప్పవచ్చు 

అవి గ్రహించకపోవడమే కాకుండా ఇంకా అల్బమైన 
అశాశ్వతమైన కారులు, టివిలు, మేడలు, నగలు, అలంకారాలు, దుస్తులు, 
ధనం లాంటివి కోరుతున్నాడు... వాటిని పొందటానికి ప్రయత్షిస్తున్నాడు.. 
వాటి కోసమే జీవితమంతా వెచ్చిస్తున్నాడు. 

8 


అంత గొష్టవాడైన భగవంతుని పొందడానికి కాకుండా ఆయన 
నుంచి పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే మానవుడు భగవంతుడ్ని 
ఇష్టపడడం లేదు. భగవంతుడ్డించి ఇష్టపడుతున్నాడు. అంటే మానవునికి 
“భగవంతుడు కాదు ఇష్టం. ఆయన స్యష్టిలోనివి ఇష్టం”. “తండ్రి కాదు 
తండ్రి ఆస్తి ఇష్టం”, అంటే “భగవంతుడు కాదు ఆయన ఆస్తే ఇష్టం”. 

ఇన్ని లాభాలు పొందుతూ మానవుడు ఆయన్ను వూర్తిగా 
మరచిపోయాడు. ఆయన్ను ఆరాధించడం మాని ఎంతసేపూ రాయితోనో, 
చెక్కతోనో చెక్కబడిన విగ్రహాలు మీదే ద్యష్టి వుంచుతున్నాడు. అవే 
భగవంతుడనుకుంటున్నాడు. అంతే కానీ ఆయన శక్తిని ఆయన ఉనికిని, 
నత్యమైన ఆయన ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆత్మ మీద 
దృష్టి వుంచడం లేదు. 

అందుకే భగవంతుడు మానవులను పూజిస్తున్నాడు. నాయన 
లారా నేను విగ్రహం కాదు, ఫొటో కాదు, నేను ఆత్మరూపంలో మీలోనే 
వున్నాను. నన్ను గుర్తించండి. నా వునికిని తెలుసుకోండి. నేను మీలోపలే 
వున్నాను. నేను బయటలేను. మీ లోపల వున్న నన్ను తెలుసు కోండి. 
నాపైన దృష్టి పెట్టండి. నన్ను గుర్తించండి. అంతర్ముఖులవ్వండి, ధ్యానం 
చెయ్యండి. నన్ను దర్శించండి. శాశ్వతానందాన్ని పొందండి. అని ఆయన 
మానవులకు తెలియచేస్తున్నారు. 

అసలు మీరు వేరు, నేను వేరు కాదు. మీరు నేను ఒకటే అని 
కూడా తెలుసుకోండి. ఈ సత్యాన్ని గ్రహంచండి. అజ్జానుల్లా ప్రవర్తించకండి. 
అని తానెవరో తెలియక అయోమయంలో, గందరగోళంలో పడి వున్న 
మానవుల్ని తన గురించి తెలుసుకోమంటున్నాడు. అందుచేత మానవులు 
భగవంతుని పూజించడం కాదు. భగవంతుడే పూలు, పళ్ళు ఇంకా భూమి 
మీద ఎన్నో ఇచ్చి తనను తెలుసుకోమంటున్నాడు. 


ర అగా 


తిరుగలిలో వేసిన గింజలు పిండి పిండి అవుతాయి. మధ్యలో ఇనుప 


ఇరుసు దగ్గర వున్న గింజలు అలాగే ఉంటాయి. అలాగే మనం 
ధ్యానానికి దగ్గరగా ఉంటే దుఃఖాలతో, బాధలతో నలిగిపోం. 


4. మనకు దేవాలయంలో దేవుడంటే ఇష్టం. కాని మన దేహంలో వున్న 
దేవుడంటే ఇష్టం లేదు. ఎందుచేతనంటే దేవాలయంలో దేవుడు 
కనిపిస్తున్నాడు. దేహంలో వున్న దేవుడు కనబడటం లేదు కాబట్టి. 

5. ముత్యపు చిప్పలో పడ్డ చినుకు ముత్యమవుతుంది. నీటిలో పడ్డ 
చినుకు నీరుగానే ఉంటుంది. అలాగే సరైన గురువు దగ్గర చేరిన 
శిష్కుడు దేవుడుగా మారతాడు. లేని వాడు శిష్బుడుగానే ఉంటాడు. 

6. సాధన చేయగలిగిన శరీరానికి సాధన చేయాలని తెలియదు. శరీరం 
వదిలిన ఆత్మకు సాధన చెయ్యాలని తెలుస్తుంది. సాధన చేయలేదు. 
అందుచేత ప్రతీ ఒక్కరూ ముక్తి పొందలేక జవ్మచక్రంలో పడి 
నలుగుతున్నారు. 

7. చాలామంది ఈ వేసవిలో అక్కడ జీవించాలి. చలికాలంలో ఇక్కడ 
జీవించాలి అని ఆలోచి స్తారు. కానీ మరణం గురించి ఆలోచించరు. 

8 ఎవరైనా మీ సహకారం తీసుకుంటే వారు 
అని అనుకోకండి. మీరు పవిత్రులు అవ్వటానికి సహకరిస్తున్నారని 
అనుకోండి. 

9. మానవుడు వ్రవంచానికి నంబంధించిన ఏ వస్తువులనూ 


వదిలిపెట్టనవసరం లేదు. కాని ఇవి నావి అన్న భావనను మాత్రం 
వదిలేయాలి. 


10. దేనినీ చూసి గర్వపడకు మరణాన్ని గుర్తు పెట్టుకో. 

11. ఎవరైనా కాసిని మంచినీళ్ళ ఇమ్మంటే విసుక్కుంటాం. ఆకలిగా ఉంది 
కొంచెం ఏదైనా పెట్టమంటే ఫోఫో అంటాం. కాని మనం చేసే పెద్ద 
పెద్ద పూజల కంటే, ప్రార్థనల కంటే, భజనలు కంటే ఇలాంటి చిన్న 
విషయాలనే భగవంతుడు మెచ్చుకుంటాడని గ్రహించట్లేదు. 

12. ఇక్కడ అనేకములైనవి ఏమీ లేవు. అలా అనుకునే వాడు మృత్యువు 
నుండి మృత్యువుకు తిరుగుతాడు. 


85 


“జ్ఞాని విశిట్టతీ!” 


1. ఐశ్వర్యవంతుడు, ఉన్నతమైన అధికారంలో ఉన్న వాళ్ళకంటే జ్ఞాని 
గొప్పవాడు. 

2. జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే, జ్ఞాని దేహం ధరించటం లోకానికి 
మంచిది. తన దేహం వలన ఆయనకు ఏమీ ఉపకారం లేదు. 

3. ఒకడు విరోధి, ఒకడు స్నేహితుడు అని జ్ఞానికి ఉండదు. అతను కదిలినా, 


6 దని నం సనం రం కనబడు తుంది. ఈ 
శరీరాలను మనస్సును అతిక్రమించి చూస్తే అంతా బ్రహ్మమే. జ్ఞాని 
అది చూస్తూ ఉంటాడు. 
7 లనివరర్థతుల్లోను లత వరంగా ఉంటాడు మనం పరిస్థితులు 
వుంటే ఒకలాగ, ప్రతికూలంగా వుంటే ఒకలాగ ఉంటాం. 
8 వడం 
9. ఆత్మ జ్ఞానుల సహవాసం వల్ల వచ్చే లాభం మన కళ్ళకు కనబడదు. 
10.జ్ఞానుల నన్నిధిలో నీవు పొందవలనింది ప్రయత్నం లేకుండా 
పొందుతావు. 


11.జ్లాని సమక్షంలో వున్నప్పుడు జ్ఞానం పాందాలనే కాంక్ష నీలో కలుగుతుంది. 


కొట్టుకుని 

13.క్టానుల సన్నిధి సహజమైన గాలి వంటిది. నీ మనస్సుతో నీవు చేసే 
ప్రయత్షం విసనకర్రతో వచ్చే గాలిలాంటిది. 

14జ్ఞాని సమక్షంలో ఉన్నప్పడు అక్కడి నుండి వచ్చే శాంతి తరంగాలు, 
కాంతి తరంగాలు నీ మనస్సును పరిశుద్ధం చేస్తాయి. పవిత్రం చేస్తాయి. 

15.అపరాధాలు చేసే వారిపట్ల ఆత్మజ్ఞానులకు అనుగ్రహం కలగదు. 

16.ఆత్మ జ్ఞానులను నమ్మిన వారికి ఆత్మజ్ఞానులు నులభంగా వశులు 


అవుతారు. 
17.గురువు కొందరితో కోపంగా, కొందరితో ఉదాసీనంగా, కొందరితో 
ప్రేమగా ఉంటాడు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. మనిషిని 
బట్టి ప్రవర్తిస్తాడు. కానీ లోపల ఏ వికారాలు ఉండవు. 
86 


పుస్తకాలు చదవటం వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. 
పుస్తకాలు చదవటం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని 
మనలో వున్న మూఢ నమ్మకాల్ని మూఢత్వాలనూ వదలించుకుంటే మన 
పురోగతికి మనమే దారి పర్పరచుకున్నవారమవుతాం. 

ముఖ్యంగా మనం చనిపోవడం అనే మాటను తలచుకోవటానికే 
భయపడతాం. అసలు చనిపోవడమనేది రెండు పగళ్ళ మధ్య నిద్రలాగా, 
రెండు జీవితాల మధ్య విశ్రాంతి. ఎవ్పడయితే ఈ విషయాన్ని 
తెలుసుకుంటామో ఇంక మనకు చనిపోవడం అంటే భయంపోయి అది 
వచ్చినపుడు ఆనందంగా స్వీకరిస్తాం. 

మన జీవితంలో తెలుసుకోవలసిన ఇలాంటి సత్యాలు ఎన్నో 
ఉన్నాయి. అవి ఎన్ని తెలుసుకుని జీవిస్తే జీవితం అంత ఆనందంగా 
art రిలాంటి క కాల ఈ 


VE 


